కీ.శే. గురజాడ వేంకట అప్పారావు 
www.prakasika.org 


ISSN 2766-0168 ళ్‌ 
అంతర్హాల తైమాస పత్రిక 

జ ఈ ba 
వ్యవస్థాపక సంపాదకులు 


మమత-సమత-మానవత 
www.gurajada.org 


సంపుటి ౩ | సంచిక 1 జనవరి-మార్చి, 2023 


ISSN 2766-0168 


అంతర్జాల త్రైమాస పత్రిక 
వ్యవస్థాపక సంపాదకులు 


కీ.శే. గురజాడ వేంకట అప్పారావు 
www.prakasika.org 


ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ 
ప్రధాన సంపాదకులు 


౧ ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు 


వరిష్ట సంపాదకులు 


శీ మండలి బుద్ధప్రసాద్‌ 
ప్రధాన సలహాదారు 
@ మాశర్శ 
గారవ సంపాదకులు 


% సంపాదక సలహాదారులు 


శ గురజాడ రవీంద్రుడు 
డా. రేవూరి అనంత పద్మనాభరావు 
డా.వి.ఆర్‌.రాసాని 
డా. నాగసూరి వేణుగోపాల్‌ 
శ్రీ విహారి 
డా.సి. భవానీదేవి 


క జనవరి-మార్చి, 2023 2 


సంపాదకీయం 


తెలుగులో కాల్పనికేతర జన 
వచన సాహిత్యం వరస శారి 


“...తెలుగులో సృజనాత్మక సాహిత్యముంది 
విస్తృతంగా. శాస్త్ర సాహిత్యం లేదనే కన్నా 
ఉండవలసినంతగా _ లేదని _ చెప్పవచ్చు. 
- డా. బూదరాజు రాధాకృష్ణ 


(ఛానళ్ళ విస్తృతి సీరియళ్ళ వికృతి - 2008 
-- పుస్తకం ముందుమాటలో) 


66 


. హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన గ్రంథాలు చాలా వరకు 
ఛందోబద్దమైనవే! కొన్ని ...... గ్రంథాలు వచన రూపంలో ఉన్నా, ఇవి సంస్కృత 
భాషలో ఉండటం చేత, మిక్కిలి కఠినంగా అనిపిస్తాయి. పండిత 
పామరులందరిచేత చదివించే సాధారణ వచన గ్రంథాలు లేకపోవడం చేతనే 
హిందూ దేశస్థులకు విద్యలు రావడం కష్టమయిపోతున్నది. విశేషమైన, 
అత్యావశ్యకమైన అనేక శాస్త్ర గ్రంథాలలో ఉండే విజ్ఞానం వారికి అందకుండా 
పోతున్నది” 

- సామినీన ముద్దునరసింహం (175 సంవత్సరాల క్రితం రాసిన 
'హితసూచని' తొలి అధ్యాయం 'విద్య' లో) 

“ఇప్పుడు మనకి వచన వాజ్మయం చాలా అవసరంగా ఉంది.” 

- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ('ప్రబుద్దాంధ్ర 1934 జనవరి) 

తెలుగులో ముఖ్యంగా సాహిత్యరంగంలో ఒక విషయం దాదాపు దృష్టి 
నుంచి తప్పుకుంది. కనుక గుర్తు చేయాలని ముగ్గురు దిగ్గంతులైన ప్రముఖుల 
అభిప్రాయాలను “ప్రకాశిక మీ ముందు ప్రస్తావిస్తోంది! అదేమిటంటే 
తెలుగులో 'నాన్‌ ఫిక్షన్‌' గురించి ఎప్పుడూ చర్చ పెద్దగా జరగలేదేమో! నేడు 
ప్రపంచ వ్యాప్తంగా బెస్టు సెల్లర్స్‌ గా అమ్ముకాలుండే పుస్తకాల్లో చాలా భాగం 
నాన్‌- ఫిక్షన్‌ మాత్రమే ! వాటిలో ఫిక్షన్‌ కూడా ఉంటుంది, కానీ నాన్‌ -ఫిక్షన్‌ 


3 జనవరి-మార్చి, 2023 ప్రకణాెక 


సోదిలో లేకుండా పోదు! ! దీనికి కారణం ఏమిటో "సైన్స్‌ ఎందుకు రాస్తున్నాం' 
అనే సంకలనంలో ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, గణితశాస్త్ర 
పరిశోధకులు డా. పి.వి. అరుణాచలం ఇలా వివరిస్తారు- “తెలుగు భాష చాలా 
వరకు సంస్కృత మూలాల నుండి అభివృద్ధి చెందింది. ఈ అనుసరించడం 
అన్ని రంగాలలో జరుగలేదు. ఎందుకో చారిత్రాత్మకంగా అట్లా జరిగిపోయింది... 
దీనివల్ల తెలుగు భాష ఎంతగానో నష్టపోయింది.” 


తెలుగు వ్యక్తి నీలం సజీవరెడ్డి 1977లో భారత రాష్ట్రపతి అయితే తెలుగు 
సచిత్ర వారపత్రికలకు ముఖపత్రంగా ఆయన రాలేదుగానీ; 'సుధి వంటి 
కన్నడ వారపత్రికలలో కవర్‌ పేజీ అయ్యింది ! నార్ల వెంకటేశ్వరరావు గారు 
ఎడిటర్‌ గా పనిచేసే కాలంలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక ముఖచిత్రం మీద 
గురజాడ చిత్రం వేశారు. చాలా సంచికల కట్టలు తిరిగి వచ్చాయి. (ఈ 
బొమ్మను దాచుకుని, తర్వాత స్థాయిలో దానికి ఫ్రేమ్‌ వేసి మా కొనతట్టుపల్లి 
ఇంట్లో నేను గోడకు వేలాడ దీసి ఉంచాను). మరొకరు ఎడిటర్‌ అయి ఉంటే 
వారి ఉద్యోగం పోయి ఉండేది! 


ఈ విషయాలు చెప్పడం ఎందుకంటే ఈ అనారోగ్య పరిణామం ఇప్పటిది 
కాదు, తెలుగులో చాలా కాలంగా ఉందని చెప్పడానికే! కవిత్వం, కథ, పాట, 
నవల, నాటకం వంటివి మరింత ఆకట్టుకుంటాయి. అందులో "చెప్పే తీరు' 
హృద్యంగా ఉండి ఆకర్షిస్తోంది. ఈ 'చెప్పే తీరు గురించి కూడా గమనించాలి. 
దానికంటే ముందు 'చెప్పే విషయం ఏమిటని పరిగణించాలి! ఈ విషయానికి 
చరిత్ర, సామాజిక, విజ్ఞానం, వైద్యం, వ్యవసాయం, ఫిలాసఫి, భూగోళం... ఇలా 
చాలా అంశాలున్నాయి. వీటిని పరిశీలిస్తే, మరింత అధ్యయనం చేసి చెప్పే 
విషయం పుష్టిగా ఉంటుంది! ఈ విషయంలో తెలుగు కుంటుపడుతోంది. 


తెలుగులో నాన్‌-ఫిక్షన్‌ నుంచి మౌలిక వస్తువును ఫిక్షన్‌ స్వీకరించాలి; 
శిల్పపరంగా ఫిక్షన్‌ నుంచి నాన్‌-ఫిక్షన్‌ నేర్చుకోవాలి! మొదటిది అధ్వాన్నం 
అనుకుంటే, రెండోది మరింత అధ్వాన్నం! సమాచారం పంచే మాధ్యమాలు 
నుంచి విద్యార్థులు రాసే సమాధాన పత్రాలు దాకా ఇలా అన్నీ వచనంలోనే 
ఉంటాయి, కానీ కవిత్వంగా ఉండవు! అంత తరచుగా వాడే వచనం ఎందుకిలా 
అయ్యిందని - ఆ వచనాన్ని విరివిగా వినియోగించేవారు కూడా ఆలోచించని 
దుస్థితి దాపురించింది! అయితే అదే సమయంలో గొప్పగా రాణించిన ప్రతి 


క జనవరి-మార్చి, 2023 4 


రచయితా చక్కని చదువరి అని సులువుగా తెలుసుకోవచ్చు. ఆ మధ్య 
గురజాడ అప్పారావు సేకరించిన, మనకు చివరన మిగిలిన గ్రంథాల జాబితాను 
చిన్న పుస్తకంగా ప్రకటించారు. ఆ పుస్తకాల చిట్టా చూస్తే గురజాడ వారి 
అధ్యయనం ఎంత విస్తృతమో బోధపడుతుంది. తాపీధర్మారావు, శ్రీశ్రీ, 
కుటుంబరావు, పద్మరాజు, ఆరుద్ర, బుచ్చిబాబు, గోపీచంద్‌ వంటి రచయితలు 
విశేషంగా చదివిన వచన సాహిత్యం గమనించాలి. 


ఇపుడు పరిశీలన, అధ్యయనం తగ్గిపోయాయి. మన మేధో ట్యాంకులు 
నింపుకోకపోతే రేపు ఉత్పత్తి అయ్యే సాహిత్యం డొల్ల కాక తప్పదు! ఇది సోషల్‌ 
మీడియా గురించి చేస్తున్న వ్యాఖ్య కాదు. మెయిన్‌ స్టీమ్‌ లో రెగ్యులర్‌ గా, 
విరివిగా రాస్తున్న రచయితలను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వ్యాఖ్య 
ఇది ! 'గేమ్‌ చేంజర్‌ లాంటి పరిస్టితి వస్తే కానీ తెలుగు ప్రపంచ వేదిక ముందు 
భాసించే అవకాశం లేదు! కనుక చాలా స్థాయిలలో పరిష్కార మార్గాలు కోసం 
అన్వేషణ సాగించాలి. 


డాక్ట ర్‌ నాగసూరి వేణుగోపాల్‌, 
సంపాదక సలహాదారు, ప్రకాశిక 


“In the democracy which | 
have envisaged, a democracy 
established by non-violence, 


there will be equal freedom 
for all” 


అ వ. ==...” ప్రకశిక 


రా 7౪77 


TET 


(©) న. (©) 
టీ తులసి మొక్కలు -ఆ 7 
(©) అ20000202022దం002దదలబ02బ ల 02 బబ రల లి ద బదరి చివ లి దది లల వ దబ దల దది కలది 622006 బబ బలల దద దల బద జల దిదలబఇధద ల బబలలి ఇద దంల ద లలల ణదిని ల 0 
పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు - 32 
అవ 6006556 00666 60066660 666 56066066 566 6660656600 5 5660055560 00 5560065900 6656060556 0 6556600555 6606 5660506560 06 5550065000 0 
ప పువ్వు పూసింది -— 42 
ఇ 666౨605006 ౧060066 లల ౦6 బలల లలల ౨0006506 6505550500 6 6500655065 0 5050055066 6560505566 5 50605505 5005 0566000565 050 65056 5556 (©) 
స్తే జీవన యానానికి తాత్విక 
_పరిమళాలద్దిన కథ- “ఓ పువ్వు పూసింది - 51 
అలర 6060060065 5 60606 9006650006 5 0006655065 60 5506005600 06 5006055066 5006669660 05066605 660650 2 లల0ల0ఐ 0560506 60065560: 0 
నన్నయ కాలం నాటి ప్రజల ఆహారం - 56 
అలర ల 5265605565 50 5005605555 6 50555500 ీ0655 052555 6టిబి 55 బ దది ది లికి దది ది రి లి0 5505605566 దిటట 5652005500 60 6550555556 5555 5556055 5550 (©) 
పరమా విభకి - 61 
0 అ౭ 6596 బ 5509605200 6 5560655560 6 అ5 6005 అ5 6005056026 5 5000550506 0 6500655000 6056005505 0 5006000555 600 60560065 దంల 555 అఅ6బవఏల (©) 
పరిశోధనా వ్యాసం కార్గిల్‌ కథలు:దేశభకి - 62 
(©) ఎదిరి ల 96 బ 5909625 0056 55605 బబ 5000595505 ద దల 0 06 బ బి0 09 దద బం లబ ల 6 బదిలి లదిదిదలలబదిది లల దిదిద జల బల బద ద బలల ఐఐటి బలల 5బ5 50955590 అ. 
య్‌ సింహాసన తిరుగుబాటు ధోరణులు - 78 
ఇళ రిల 9 5 అ 5609505695 60 5005005605 09600595 600 5 అబ 0 090 బలల బలల లలల లలల 5050055096 లలల లలల లలల లలల లలల 5560065555 బబ ర కలల లలల అ. 
తెలుగు పద్యామృతం - 86 
అశ 6446636666 బవ లశ అలల వలల 6 భభ లభ లట దిన లల 66 జిన 66 అబన లి లల దట వ భభ టటిని లత లట లవ రశ 6 ఉలవల లల వ లలల టిని వలం ఉదని రథ థి అదివ లల 6 లతని రల 6 అబన లి ళల లి 64466066 (©) 
భయం - 91 
అవ 6 60660 6006060 6006606666 6406665660 66 0660606660 66 6660666640 6660666 60 9008900000094 00 090009990 6660600666 60906 60666066: 0 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్లోజ్‌ 
పరిశోధన:పరిచయం - 93 


క జనవరి-మార్చి, 2023 6 


మేటి కథలు-లోతు వ్యాఖ్యలు 


తులసి మొక్కలు 


ఇక్కడ మునగడమూ గుండువారి రేవులో తేలడమూనూ, అక్కడికి 
ముందెవరు వెడితే వాడికి తక్కిన వాళ్లు వందరూపాయలివ్వడం. 
ఏమంటారు?” అని ప్రకాశము నిక్కచ్చిగా నడుగగా “నేనంటే నేనూ నూ” 
అని నలుగురైదుగురు విద్యార్థులు సిద్ద పడిరి; గాని యందొకడు “రూపాయల 
పందెం యేమిటిరా! ఓడిపోయినవాళ్లు పోతగట్టుమీద యెక్కడా 
నుంచోకుండా మైలుదూరం పరుగెత్తడం. ఏం చెబుతావు?” అని యడిగి 
తక్కినవారు అంగీకరింపకపోగా నేను తగ్గేను. 


మొత్తము నలుగురు ముందుకు వచ్చిరి. “సంయే అంటే “సంయే' 
అనుకున్న తరువాత పైవారిలో నొకడు చప్పటులు చరువగా ఆనలుగురును 
ఒక్కసారి బుడుంగున మునిగిరి. తక్కినవారందరును ఒడ్డెక్కి గుండువారి 
రేవు నకు పరుగెత్తుకొనిపోయిరి. 


పదిబారలలో నొకడు తేలి 
“నావాటా ముప్పయి మూడు 
రూపాయలవుతాయి. పారేస్తాను” 
అని పలుకుచు నొడ్డక్కను. మరి పది 
బారలలో నింకొక్కడును, 
అరఫర్గాంగులో మరియొక్కడును 
తేరి ఒడ్డెక్కిరి. 


అది మాఘమాసము. నాడు 
ఆదివారము. మార్కండేయస్వామిని 


7 వ. ==...” ప్రకశిక 


సేవింపవచ్చి అనేక జాతుల స్త్రీలు గుండువారిరేవులో స్నానములు 
చేయుచుండిరి. నీటి కాసు బ్రాహ్మణులపని చాలతొరీ త్రొక్కుడుగా 
నుండిను. తక్కువ జాతి మగపిల్లలు కొందరు ఈతలాడుచు నడుమ 
నడుమ బ్రాహ్మణులచే నదలింపబడుచుండిరి. 


సాహసము గల విద్యార్థులు కొందరు మెట్లు దిగి నీటి చెంతకు బోగా 
స్త్రీల శీలనైశిత్యము నెరిగిన మరి కొందరు ఒడ్డుమీదనే యుండిపోయిరి. 
అందరును ప్రకాశము రాకను గమనించుచు గోదావరి దెసకు 
చూచుచుండిరి. “మునిగి యెదురు రావడమురా ఫర్తాంగుపైగానూ. 
ప్రకాశంమాత్రం వూడిపడ్డాడా యే మిటి మనకంటే?” అని మొదట 
తేలినవాడనగా “మనం యింతదూరం వచ్చాముగాని వాడూ అక్కడే తేలి 
వుంటాడు” అని రెండవవాడనియెను. “వాడు గూడా అక్కడే తేలితే మరి 
రూపాయలుయెవరికీ యివ్వడం?” అని మూడవ వాడడుగగా “కాఫీ 
హోటలు వాళ్లకి” అని చప్పటులు కొట్టినయాతడనియెను. 


పైని యిట్లుండగా నీటిలో నొక కుబ్బవాడు “బాబోయి యెంతచేపో” 
యని యులికిపడెను. నీటికాసు బ్రాహ్మణు డొకడు “మొసలి అని 
యెగసిపడెను. ఒక బ్రాహ్మణుడు సంకల్పము చెప్పుచుండగా స్నానము 
చేయుచున్న యొక బాలిక “అమ్మోయి” అనియెగిరి పడి నీటిలో మునిగెను. 
కంగారుపడి యిద్దరుముగ్గురు యువతులామెను లేవదీయునంతలో ప్రకాశ 
మామె యెదుట తేలి నిలిచెను. 


తోడనే పెద్ద గందగోత మైనది. “నువ్వు మనిషి కాదూ?” అని యెగసిపడిన 
బ్రాహ్మణుడు మండి పడెను. చాలమంది స్త్రీలు చుట్టుకొనిరి. 
“చిన్నాడవాచితకాడవా? పైగా బ్రాహ్మడవు కూడానూ. ఇలాంటి పనే 
చెయ్యడం?” అని యొక ప్రొఢకసరుకొనగా “ఆడతోడున పుట్ట లేదూ 
నువ్వూ? ములిగివచ్చి మాపిల్లని పట్టుకుంటావా? చూడుమరి. అని 
చురచుర తీరము దెసచూచుచు “మీ బావని తీసుగురా తమ్ముడూ” అని 
యొక యువతి పలికెను. అక్కడనేయున్న యామె తమ్ముడు మండిపడుచు 
బూతులు ప్రారంభించెను. బాలికయింకను గడగడ వడకిపోవుచునే 


యుండెను. ప్రకాశము ఏమియు చెప్పలేక స్థాణువువలె నిలిచియుండెను. 


క జనవరి-మార్చి, 2023 8 


అప్పుడు పైనున్న విద్యార్థులలో నొకడు వచ్చి జరిగిన సంగతియంతయు 
చెప్పి ఈ పొరపాటు మన్నింపవలసినదని కోరెను. కాని లాభము 
లేకపోయినది. 


ఇంతలో వొకపురుషుడు ముగ్గురు పోలీసులను దీసికొనివచ్చి 
“అరదండాలు తగిలించడం డయ్యోరికి” అనియెను. పోలీసులు “ఏంపని 
చేశావయ్యా అని ముంగోపముతో నడుగగా “అలా మొద్దులాగ 
వూరుకుంటావేం మాటాడకా?" అని యెగిరిపడిన బ్రాహ్మణుడు వీపుమీద 
పొడిచెను. అప్పుడు ప్రకాశము “నేను చేసిన పని చాలా తప్పే; కాని యిది 
బుద్ధిపూర్వకంగా చెయ్యలేదు. ఈ సమయంలో యిక్కడ యింతమంది 
స్త్రీలు స్నానం చేస్తూ వుంటారన్న వూహే నాకు కలగలేదు. ఇక జరిగిపోయిన 
దానిని గురించి యేమనుకున్నా ప్రయోజనం లేదు, కనక, నేను నెగ్గిన నూరు 
రూసాయలూ నీకిచ్చేస్తాను. క్షమించు” అని చేతులు జోడించుకొని పలుకగా 
బాలిక బిడియపడి మొగము ప్రక్కకు త్రిప్పికొనియెను. ఆమెతల్లి 
అంగీకరింపబోయెను. గాని ఆమెయన్న వంద రూపాయలా? ఎవడి 
క్కావాలీ? బంకోలు సంపించేస్తా జూడు నిన్ను. ఇంకా చూస్తారేమయ్యా?” 
అని పోలీసులను హెచ్చరించెను. కేసు లేకుండా చేసు కోవాలంటే పిల్ల 
కయిదువందలిచ్చి తెచ్చిన యువకు డనియెను. “అయిదు వందలు వెయ్యి 
రూపాయలు పుచ్చుకొని పైగా ఖైదుచేయించినా పాపంలేదు వీడికి. ఆపిల్లకి 
నూరు రూపాయలిస్తానన్నావు. రెండు గంటలనుంచి సంపాదించుకున్న 
డబ్బులు అయిదు రూపాయలకుపైగా చేతులో వుండగా నీమూలాన్ని 
గోదావరిలో పడిపోయాయి; మరి నామాట యేమంటావు? అని 
యాబ్రాహ్మణుడు తారాజువ్వవలె లేచెను. 


విచారణ చేయగా ఆబాలిక వేశ్యయని తేలినది. పైనున్న విద్యార్థులలో 
నొకడు “నూరురూపాయలిస్తానంటుండగా యింకా వెక్కివెక్కి 
యేడుస్తుందేమిరా బోగం పిల్లా?” అనియెను. దానిమీద నామెయన్న 
మండిపడి “పనికిరాదు. స్టేషనుకి తీసుకుపదండి” అని పట్టుపట్టెను. 


రాజీ కుదరలేదు. “నీపేరే మని యొక పోలీసడిగెను. “జంధ్యాల ప్రకాశం. 
జూపూడి వారి కొట్లలో బస. బి.యే. సీనియరుక్తాసు. అని ప్రకాశము 
చెప్పెను. పోలీసులాతనిని వెంటనిడుకొని స్టేషనుకు వెడలిపోయిరి. 


9 వ. ==...” ప్రకశిక 


ఆబాలిక అన్నయగు మాధవరావును, తక్కిన విద్యార్థు లందరును, 
పోలీసులను దెచ్చిన యువకుడును వారివెంట వెడలిరి. ఆబాలికయు, 
అక్కలు, తల్లి మున్నగుస్తీలు గుడికిపోయిరి. ఇదియంతయు చూచుచున్న 
యొక వృద్ధ బ్రాహ్మణ వితంతువు “బోగందైతే మాత్రం! ఎదిగినబిడ్డ; 
తప్పుకాదూ?” అని తన దారిని బోయెను. ఆమాట ఆబాలిక నల్లగుండెకు 
చివాలున తగిలెను. 


2 


రంగనాయిక - ఆబాలిక తనవాళ్లతో "౬౦3.౫౫ 


యిల్లుచేరి పొడిబట్టలు కట్టుకొనునప్పటికి లీ 
సానులు చాలమంది చేరిరి. ఆమెతల్లియగు "క్ష 


రంగనాయిక్‌ - 
ఆబాలిక్‌ 


రాజామణే జరిగినదంతయు చెప్పెను. తీనీవాళ్లతో 
పెద్దక్క రంగమ్మ బేజారెపోయిందే. దాని co 

= న గ్‌ యిలుచేరి 
గుండె లింకాకొట్టుకుంటూనే వున్నాయి పాడి? J 
అనగా పోలీసులను తెమ్మనిన రెండవ 
యక్క “అంతా బ్రాహ్మలే. కోనసీమ ట్టుకొనునృటికి 
జుట్టులావుంది. లేకపోతే అంతపని నానులు 


చెయ్యరు"అనియెను. మూడవయక్క చాలముంది 
“వక బాపనోడు బోగం పిల్ల 
యెగి సెగిసిపడుతోం"దన్నాడు చూశావా? 
అసలు ములిగివచ్చినవాడు అణిగేవుండగా 
పైనున్న వాళ్లే యెగిరి పడ్డారు. అందర్నీ కైదుచేయిస్తే మంచిది.” అనగా 
నాల్వవయక్క 'కేసూవద్దు గీసూవద్దు. రౌడీల నప్పగిస్తే సరీ బాజాపడుతారు” 
అనియెను. అందరు నన్నివిధ ముల ననిరి. రుసరుసలు, విసవిసలు, 
ప్రగల్భవచనములు, చెలరేగెను. రంగనాయికకు “బోగందైతే మాత్రం? 
ఎదిగిన బిడ్డ. తప్పుకాదూ? అనుమాట ఖంగు ఖంగున వినబడి నట్లయ్యెను. 
ఈస్టితిలో మాధవ రావువచ్చి “వాడెవడైతే నాకేం? కైదులో పెట్టించేస్తా 
చూడు మని యూరడించెను. “ఏమయినిదని యొక సాని యనగా “బసా, 
పేరూ, అన్నీ రాసుగుని విడిచి పెట్టేరు. రేపు కేసుపెడతారు” అని యాతడు 
బదులు చెప్పెను. 


క జనవరి-మార్చి, 2023 10 


ఎవరియింటికి వారు వెడలిపోయిరి. భోజనము లగునప్పటికి 
రంగనాయిక అక్కల సరసులు - ఒక బ్రాహ్మణుడు, ఇరువురు వైశ్యులు, ఒక 
చౌదరి వచ్చిరి. అందరును దూరముగా నుండియే జరిగినదానికి 
నొచ్చుకొనిరి; గాని పోలీసులను తెచ్చిన వైశ్య యువకుడు “నేనెంతపని 
చేశానో చూశావా?” అని రంగనాయిక చేయిపట్టుకో బోయెను. 


చేతిమీద చేయిపడినది; అంతే. ఇంకను పట్టుకొనలేదు. వెంటనే యామె 
త్రాచుపిల్లవలె “బోగం దాన్న యితేమాత్రం? చెయ్యి పట్టుకోవడమే?" అని 
కస్సుమని యెను. రాజామణి అసంతుష్పయై యూరకుండగా పెద్దక్క 
“యిప్పుడా మరిదిగారూ వేళాకోశం? అని బొమలు ముడుచుకొనియెను. 


“మీరు చెయ్యి చేసుకుంటారండీ మాట్లాడితేనా” అనియాతనిసాని 
విసుగుకొనియెను. బ్రాహ్మణుడు “తొందరపడ్డావు అనగా చౌదరి “అసలు 
రంగం ఉడికిపోతూవుంది పాపం” అనియెను. 


రాజామణి బ్రాహ్మణునితో ఏదో చెప్పబోచుండగా రంగానాయిక 
“సానయితే యింత లోకువా? నాకక్కరలేదు సానరికం” అని చివాలున 
లోపలకు పోయెను. అందరును మొగమొగములు చూచుకొనిరి. దోషిస్తబ్టు 
డై తనగదికి పోయెను. తక్కినవారందరును కొంతసేపు రంగనాయిక 
శౌర్యమును గురించి మాట్లాడుకొని వెడలిపోయిరి. 


రాజామణి శయ్యమీద బోరగిలపడి పడుకొని యున్న బిడ్డను “రంగా” 
యని పలుకరించెను; కాని యామె పలుకలేదు. “ఇంత శౌర్యం అయితే 
యెలాగే తల్లీ?” అనుచు రాజామణి ప్రక్కలో పరుండగ రంగ నాయిక 
మొగముమాత్ర మివ్వలకు త్రిప్పుకొని "నేను చెయ్యలేనమ్మా సానరికం. 
నాకు పెళ్లిచేసెయ్యి' అని మరల యథారీతిగ పరుండెను. ఆమాట విని 
యామె ఉలికిపడి ఆలోచనాధీన యయ్యెను. 


రంగనాయిక పదునాలుగేండ్ల బాలిక. రజస్వలయై యారుమాసములైనది. 
ఇంకను కన్నెరికము కాలేదు. వీణావాదనము నేర్చుకొనుచున్నది. అక్కల 
సరసులామె కొకవరునికుదుర్చుటలో వ్యగ్రులైయుండిరి. కన్నెరికము 
చేయుట కొకవర్తకుడు అంగీకరించెను; గాని అయిదువందలా 


11 TNE ప్రకశిక 


ఎనిమిదివందలా యని వ్యవహారము నడుచుచుండెను. రాజామణి తన 
యీకడసారపు బిడ్డకు ఒక వైష్టవునిచే కన్నెరికము చేయింప గోరుచుండెను; 
కూతుళ్లు ఆయాలోచనమును ప్రత్యాఖ్యానములు చేయుచుండిరి. 


కాని అయితే పదునారేండ్ల బాలికయే. అయినను సానులతోడను, 
సరసుల నడుమను మసలుచున్న దగుటచే నామెకు కొంతప్రొఢిమ 
అబ్బియుండిను. ఈకారణమువలన ఆమె వృద్ధబ్రాహ్మణ వితంతువు 
మాటను చక్కగ బోధపరుచుకొనగలిగెను. సహజముగ నామె మోస్తరు 
వేరు. ముక్తసరు మనిషి. అక్కలనైన రాసికొనుచు తిరుగదు. అందుచేత 
వారప్పుడప్పుడామెను “ఇలా అయితే సరసుణ్ణిబాగానే మెప్పిస్తావు' అనీ, 
“బువ్వ బాగానే వస్తుందనీ" యనుచుందురు. అప్పుడెల్ల నామె “పోనీలెండి, 
వచ్చినంతలోనే గడుపుకుంటాను. నాగుణాలు నచ్చిన సరసుడే వుంటాడు. 
4 అసలు నేను మంచి బ్రాహ్మణ్ని చూసి కూడా వెళ్లిపోయివారింట్లో చాకిరీ 
చేస్తూ బతుకుతాను' అనుచుండును. 


3 


మరునాడు పోలీసులు ప్రకాశముమీద లకర 
కేసు పెట్టిరి. మాధవరావు వెంటవచ్చి 
ప్రకాశము కాలేజీలో తరగతిలో నుండగా 
నోటీసు ఇప్పించెను. దొరియేమి”టని ధ్ర) 
యడుగగా ప్రకాశము జరిగినదంతయు 
చెప్పెను. మరి యొకచో పాఠములు 
చెప్పుచున్న వీరేశలింగము పంతులును 
బిలిచి దొరయంతయు చెప్పెను. 
ఇద్దరును ఒక్కక్షణము నిశ్శబ్దముగా 
నుండిరి. “నాతో చెప్పావు కాదేమీ?” అని 
పంతులడుగగా ప్రకాశము “ఇంత 
వరకూ వస్తుందనుకోలేదు" అనియెను. 
దొరగంభీరముగా చూడగా పంతులు ఆ 
చూపుల నందుకొని వెడలిపోయెను. 


క జనవరి-మార్చి, 2023 12 


నుండగా నోటీని 
ఇల్ఫించెను. ©) 


ఉల 


వాయిదా రేపనగా ప్రకాశము పబ్లికు ప్రాసిక్యూటరగు రామదిక్షితుని 
యింటి కరిగెను. అప్పటి కప్పుడే వీరేశలింగము పంతులు వచ్చి యుండెను. 
ప్రకాశము నమస్కరించి యిట్లు మాట్లాడను. 


“వేశ్యా బాలికపక్షంగా తమరు దాఖలు చేసిన కేసులో నేను ముద్దాయీని 
“అలాంటి పని చేశావేమి అబ్బాయీ?" 


“నేను చేశానా అని నాకే సందేహం; కాని జరిగి పోయింది మాత్రం 
తప్పులోనే చేరుతుంది. 


“ఇంకా నింపాదిగా అంటున్నావా? పెదసెక్షనే పడింది” 


౧ ల 


“అది మీచేతిలో వుంది. నేనిక్కడ బి.యే. సీనియరు తరగతి 
చదువుతున్నాను. ఈకేసులో మీరు దాఖలు చేసిన ప్రయింటుచూడగా 
నాభవిష్యజ్జీ వితాన్ని గురించి చాలా భయం కలుగుతూవుంది. నాలుగో 
తరగతి మొదలు యింతవరకూ అపజయమనేది లేకుండా యెకాయిటాకీని 
పైకివచ్చాను. చాలా మాట్లు తమరు గూడా నాకు చందాలిచ్చి వున్నారు 
కనక నాబీదతనాన్ని గురించి మళ్లీ చెప్పవలసిన పనిలేదు.” 


“తప్పుచెయ్యడానికి బీదాసాదా భేదం వుందా?” 


“అదిగాదు నేను మనవి చేసుకునేది. నేను అల్లరి జట్టులో నివాణ్లి కానని 
నావిశ్వాసం. వీరేశలింగం పంతులుగారు నాగురువులు-” 


“బాగుపడతావు?” 
“కాని మీరు దాఖలుచేసిన కేసు-” 
“నన్నేం చెయ్యమంటావు. నువ్వలా ప్రవర్తించావు" 


నావుద్దేశాన్ని తమరు విమర్శించాలని కోరుతున్నాను. స్టీమరురేవులో 
మునిగి గుండువారిరేవులో తేలడానికి మాక్తాసువాళ్లం పోటిలుపడ్డాము. 
అందుకు యౌవనం యొక్క వ్యగ్రోత్సాహంతప్ప వేరేమి కారణాలులేవు” 


13 వ. ==...” ప్రకశిక 


అది వ్యగ్రోత్సాహం అని నువ్వు చెప్పేటప్పుడు దానివల్ల యిలాంటివి 
సంభవిస్తాయని నేనింక చెప్పడం - 


అంతటా ఫలం అలావుండకపోయినా అసమయంలో నావిషయంలో 
అలాగే జరిగింది” 


“మునిగివెళ్లి తేలడం స్తీ సంఘంలో అలా జరిగిందంటావు. ఇంతేనా 
నువ్వు చెప్పేదీ?” 


“సరిగా అంతేనండీ. ఆసమయంలో అక్కడ అంతమంది స్త్రీలు 
వుంటారని వూహించలేకపోయాను. 


“స్రీలు కాకపోతే పురుషులుంటారు కాకపోతే పడవవుంటుంది. 
ఎలాగయినా ఆరేవులో తేలేటట్లు పందెంవేసుకోవడం తప్పే" 


“తప్పే అయింది. కనకనే పశ్చాత్తాపం” 
విప్రాః పశ్చిమబుద్ధయః 

“అది జాతి కంతకీ చెందిన కళంకం” 
“ఇంతకీ నువ్వు చెప్పే దేమిటీ?” 


“జరిగిపోయిన సంగతికి మూలం యేమిటో, యెలా జరిగిపోయిందో 
మనవిచేశాను. నాస్టితి మనవి చేశాను. నాప్రార్థన యేమంటే? ఆపందెంలో 
నేను నూరు కు గెలిచాను. అని తఉబాలికకు దాఖలు చేస్తాను 
కేసుతప్పించి నన్ను కటాక్షించాలి తమరు” 


“కోరిక మంచిదే. కేసులు రాజీకావడమే నా వుద్దేశం" 


“ప్రయత్నిస్తే తమకు వ్యతిరేకం జరగదు. కళంకం రికార్హయిపోవడం 
వకటీ, నాభవిష్యత్తు ధ్వంసం కావడం వకటీనీ, తమరు బాగా యోచించాలి” 


దీక్షితులు దీనికి సమాధాన మాలోచించుచుండగా వీరేశలింగముపంతు 
లందుకొనియెను. 


కన జనవరి-మార్చి, 2023 14 


“దీనికి పర్యవసానం యేమిటో?” 


“రెండు వేలదాకా జరిమానా రెండేళ్లదాకా వరకమూనూ. అధికారి తన 
యిష్టాన్ననుసరించి యిందులోయేదో వకటిగాని, రెండూగాని 
విథించవచే. 


“ముందు రుజువు కావాలన్నమాట” 
“అంటే?” 


“ముద్దాయీ యేవుద్దేశంతో వుండగా ఆపని జరిగిందో ఆవిషయం 
తేలవద్దూ?” 


“జరిగిపోయిన దానికేమో రేవంతా సాక్ష్యమే. 


ఈ సమయమున ప్రకాశ మందుకొని “నేను జరిగిన సంగతంతా 
యిందాకనే మనవిచేశాను. కోర్టులో గూడా ఇలాగే చెబుతాను. దీనికి 
సాక్ష్యమే అక్కరలేదూ. ఇది జరగలేదని వాదించెను. మొదటినుంచీ నా 
ప్రార్థన" అని చెప్పెను. 


“కష్టసుఖాలూ, లాభనష్టాలూ, మంచిచెడ్డలూ వివరించి చెబుతాను. ఆ 
యింట్లో తల్లి పెత్తనం వుంటే మాత్రం రాజీజరుగుతుంది. కాని ఆపిల్ల అన్న 
చాలా పట్టుదలగావున్నాడు. అప్పుడు నీవాళ్లేమో బోగం జాతిని 
నిందించారట. పంతులుగారూ! అతనొక్కమాట చెప్పాడు. అదిమీతో 
చెప్పడం నాకు యిష్టంలేదు; దానికి నేనూ అంగీకరించలేదు. రాజీకి 
అదొక్కటే మార్గం కాదు. ఆపిల్లాడు-” 


“ఏమన్నాడూ?” 
“చెప్పమంటారా?” 


“వచ్చిన కేసు సవ్యమైనదికాదు. దానికి సంబంధించిన ఆలోచనలు 
తగినట్టుగానే వుంటాయి. అయినా వినడాని కేమీ?” 


“మీ శిష్యుడు ఆపిల్లకి కన్నెరికం-” 


15 TNE ప్రకశిక 


ఈ శబ్దము వినుటయే తడవుగ ప్రకాశము శ్రీహరీ యని చెవులు 
మూసికొనియెను. 


“అందుకోసమే నేను చెప్పనన్నాను” 

“ఆపిల్లాడు అలా అన్నాడా?” 

“అవును. రాజీకావాలంటే అదొక్కటే మార్గం అంటాడు" 
“అందు కింకెవ్వరూ దొరకరూ?. 


“లోటా? పిల్ల దీపంలావుంది. చాలా తెలివైనది. శీలం చాలా 
నిశితమైనదని తలుస్తాను." 


'ఏమన్నారూ?" 
“పరపురుషుడు తన్ను తాకినందుకు ఆపిల్ల చాలా కించపడుతోంది 
“అయితే వకపనిచేస్తారా?” 
“ఏమిటది?” 
“ఆపిల్లతల్లిని మాతోటలోకి వకమాటు పంపించగలరా?” 
“దానికేమీ?” 


“అయితే సరే” 


ఇట్లు చెప్పి పంతులు సెలవు పుచ్చుకొని బయలు దేరెను. ప్రకాశముగూడ 
దీక్షితునకు నమస్కరించి బయలుదేరెను. రాత్రి పదిగంటలకు రమ్మని 
ప్రకాశమును పంపినేసి పంతులు తనతోటకు వెడలిపోయెను. 


4 


దీక్షితుని వర్తమానమును విని సానులందరును తెల్లపోయిరి. పంతులుకు 
వేశ్యలనిన బద్ధవైరమని అందరు నెరుగుదురు. ఎందుకో యెవరికి నేమియు 
తోచలేదు. ఈ వామణే బయలుదేరగా పెద్దకూతురుగూడ వెంటబడెను. 


ప్రకాణాక జనవరి-మార్చి, 2023 16 


రాత్రి యెనిమిదిగంట లైనది. అప్పుదే భుజించి వచ్చి పంతులు వెన్నెలలో 
పడకకుర్చీమీద కూర్చుండెను. సానులు వచ్చి నమస్కరింపగా అతడు 
కూర్చుండగోరెను; గాని ఆతల్లికూతుళ్లు ఇద్దరును వినయమును జూపి 
నిలిచియే యుండిరి. అందుకు పంతులు “లోకంలో జరిగే సంగతులు నాకు 
బాగా తెలుసును. ఎటువంటివాళ్తూగూడా మిమ్మల్ని కూచోమనడం తమకు 
అగౌరవమని భావిస్తారు. కాని నావుద్దేశం అదికాదు. నా యెదుట మీరు 
ఆకుర్చీలమీద కూచోడం నాకు అమర్యాదకాదు. ప్రకృతం హిందూసంఘం 
స్త్రీల గౌరవాన్ని మరిచిపోయి వుంది. అంచేతనే దేశం యిప్పుడిలా వుంది. 
ఇంగ్లీషుదొరతనం రాబట్టిగాని లేకపోతే మనం యింకా అధోగతిపాలై 
వుందుము. నోరుమాలిన వయస్సులో మీరీపాడు వృత్తిలో ప్రవేశ పెట్టబడ్డారు. 
మీ వృత్తిని నే నసహ్యించుకుంటాను; కాని మంచి వుద్దేశంతో కబురు 
పంపించారు. గనుక మిమ్మల్ని గారనించడం నావిధి ఒక్క నాభార్య తప్ప ( 
తక్కిన స్త్రీలంతా నాకు తల్లులూ, తోడబుట్టుపడుచులునూ, కనక మీ 
రాకుర్చీలమీద కూచోండి” అనిచెప్పెను. చేయునదిలేక సానులు కూర్చుండిరి 
“వీరేశలింగం పంతులు గారు యిలాంటివారా?” అని సానులు ఆశ్చర్యపడిరి. 
పంతు లడుగగా రాజామణి తన కుటుంబపు సంగతులన్నియు చెప్పెను. 
పంతులు యిట్లు చెప్పెను. 


“నేనిప్పుడొకసంగతి చెబుతున్నాను. 
ఉలికి పడకండి. రాజామణీ! నువ్వు 
“నేనిష్వడొక పెద్దదానవు. నీకు సంగతులన్నీ తెలుసును. 
నంగతి నలుగురు కూతుళ్లని సానరికంలో దింపి 
నల చా... కష్టమో, సుఖమో, లాభమో, నష్టమో 
క వానక అనుభవిస్తూ వున్నావు. కనక 
రాజామణిీ! రంగనాయికకు పెళ్లి చేయకూడదూ?" 
ననా నారా... అప్రయత్నంగా వక పురుషుడు తన్ను 
కా శానా ఎ... తాకినందుకు ఆమె. విచారిస్తోందని 
తెలునును. న్డ్‌ చెబుతున్నావు. సంసారిణికి వుండవలసిన 
(డా శీలనైశిత్యం ఆమెకు పూర్తిగా వున్నట్లు 

నాకు తోస్తూవుంది." 


17 వ. ==...” ప్రకశిక 


“మాపిల్ల సానిగా వుండడానికే ముచ్చట పడుతూ వుందండి.” 
“అది శుద్దాబద్ధం. యిప్పుడడిగి చూడు.” 


“ఇప్పటికీ దానికదే అభిప్రాయమండి. కాదంటే తమరుగూడా 
అడిగిచూడవచ్చు.” 


“నువ్వు నాకలాంటి అవకాశంయిస్తే యికలేనిదేమిటి? రంగనాయిక 
నిప్పుడిక్కడికి రప్పించగలవా?” 


రాజామణి చెప్పగా పెద్దకూతురు బండియెక్కి వెడలిపోయెను. ఈ 
ప్రస్తావనము ఆమె చెప్పగా యింటనందరును తెల్లవోయిరి. రంగనాయిక 
మాత్రము యింకను వినుటకాత్రము చూపెను. ఆమెకు “బోగందైతే 
మాత్రం? ఎదిగిన బిడ్డ. తప్పుకాదూ? అనుమాట స్ఫురణకు వచ్చెను. 
తోడనే ఆమె బయలుదేరెను. అది చూచి తక్కిన అక్కలు ముగ్గురును 
గూడ బయలుదేరిరి. అందుకు వారిసరసులు తొలుత నసమ్మతిని జూపిరి. 
గాని తుద కంగీకరించిరి. 


వీరు వచ్చులోపల సంతులు రాజామణి కనేక విషయములు చెప్పెను. 
రాజామణిగూడ చాలసేపు వాదించినది. “సానులు వుండడమా, మానడమా 
అంటే మానడానికి నేనేకాదు సంఘమే వప్పుకోదు; కానినా బిడ్డకి మీరు 
పెళ్లిచేస్తాననంటే మీరు చెప్పిన కారణాల వల్ల వప్పుకుంటాను. సాధ్యమైతే 
మీరు ప్రయత్నించవచ్చునని యామె చెప్పినది. ఆమె యీమాటలు 
ముగించుచుండగా అందరును వచ్చిరి. అందరికంటెను ముందుగా 
రంగనాయిక పంతులుకు నమస్కరించి తల్లిచెంత నిలిచిపంతులు పిలువగా 
యెదిటికిబోయెను. అందు కానందించి పంతులు లేచినిలిచి, రాజామణిని 
జూచి “మీరు చూస్తూనే వుండవచ్చును నీకూతుర్ని. మామాటలు మీకు 
వినబడకుండా వుండేటంత దూరంగా తీసుకుపోయి కొన్ని మాటలు 
చెప్పవలసి వున్నాయి ఏమంటావు?” అనియెను. రాజామణి యందు 
కంగీకరింపగా పంతులు బయలుదేరెను. పిలువకుండనే రంగనాయిక 
పంతులు వెంట వెళ్లెను. 


పంతు లొకచెట్టు క్రింద కూర్చుండగా రంగ నాయిక గూడ కూర్చుండెను. 


క జనవరి-మార్చి, 2023 18 


పిదప నిరువురును సంభాషణ ప్రారంభించిరి; గాని అది యెవరికిని 
వినబడనిది. 


అక్కడ యేకాంతసంభాషణ 
జరుగుచుండగా యిక్కడ గుసగుసలు 
అక్కడ యేకాంతి ప్రారంభమయ్యెను. “రంగమ్మకి పెళ్లి 
నంభాషణ చెయ్యగూడదటే? అని తల్లి యడుగగా 
జరుగుచుండగా పిల్ల లందరునందుకొనిరి. 
యిక్కడ గునిగునిలు “కన్నెరికంతరవాయిగా సానయి వుండగా 
అవ చాల యిప్పుడెవరు పెళ్లాడుతారూ?" అని 
“రంగ్‌మ్ముకి పెళ్లి a యడిగెను. “అది కూడా 
చెయ్యగూడిదిటే? క సానయితే మనమేతంలోకి యిక 
న్‌ పరాయిసాని పనివుండదు' అని యొకతె 
“లఆ పలికెను.” “కేసు యేమవుతుందో 
తేలీదాకా యేమాటా చెప్పలే నని 
యింకొకతె యనియెను. “సానరికంలో వుండే లాభనష్టాలు మనం 
చూస్తూనే వున్నాము. పంతులుగారు చెప్పే మాటలు గూడా బాగానే 
వున్నాయి” అని పెద్ద పిల్ల చెప్పెను. ఒక్క అరగంట గడచిన తరువాత 
పంతులు వచ్చి కుర్చిమీద కూర్చుండగా రంగనాయిక వచ్చి తల్లి చెంత 
నిలిచెను. “ఇప్పు డడగండి యేం చెపుతుందో.” అని పంతులనగా అందరును 
ఒక్కమారే “రంగా! పెళ్తాడతావా? అని యడిగిరి. వెంటనే ఆబాలిక 
ముక్తకం ఠముతో “ఆడతాను” అని చెప్పెను. పంతులుకు ఆనందము 
వెల్లివిరిసిపోయెను. సానులకు విద్యుదాఘాతము తగిలినట్టయినది. 


“నా ప్రయత్నం చాలావరకు ఫలించింది. ఇక మీరేమంటారూ?' 


“చెప్పడాని కేంవుందీ? మారంగమ్మ పద్దతి మొదటినుంచీ వేరే. అది 
యిదివర కప్పుడప్పుడు “పెళ్తాడతాను ' అంటూనే వచ్చింది గాని ఆకోరిక 
యింత దృఢంగా వుంటుందని మేము అనుకోలేదు" 


“సరే” 


19 వ. ==...” ప్రకశిక 


“ఇలాంటి వుద్దేశంగల పిల్ల సానిగావుండి నెగ్గలేదు. తరవాత దాన్ని 
యేడిపించడం మంచిదిగా తోచదు." 


“బాగుంది 


“నేనప్పుడప్పు డనుకుంటూ వుంటాను. ఏమనీ? సానులలో 
కులస్త్రీలువుంటారనీ, కులస్త్రీలలో సానులు వుంటారనీనీ” 


యథార్థం. 


“స్త్రీకి పదహారేళ్లేనా వస్తేగాని యీ విషయం తేలదు. కనక అందాకా 
పెళ్లిచెయ్యకుండా వుంటే మంచిదనుకుంటాను.” 


క “నువ్వు పెద్దవిషయాలు ప్రస్తావిస్తూ వున్నావు. నువ్వు చెప్పే మాటల్నిపట్టి 
4 చూస్తే శీలనైశిత్యము ఉన్న వాళ్లకే పెళ్లిచేస్తే మంచిదని తేలుతుంది.” 


“అవునండి.” 


“అయితే అసలు పెళల్లియొక్క 
వుద్దేశం యేమిటి? ధర్మప్రజాసంపత్తి 
అని ఆపస్తంబాదులు చెప్పేరు. 
ప్రజోత్పత్తి కులటలలో గూడా వుంది * ఫెళ్లియొక్క వుద్దేశం 
కనక ధర్మమే ఆరెంటిలో ప్రధానం. 
అనగా స్త్రీ గాని పురుషుడు గాని ఏక 
చారత్వాన్ని విడిచిపెడితే వారి వివాహం 
భ్రష్పమైపో యిందన్నమాట. 


“అయితే అనిలు 


“అందుకు సందేహం వుందాండి?” 


“ఉందని యెవరు చెప్పగలరూ? 
దీనివల్ల వివాహం అనేది స్త్రీకి పురుషుడికి గూడా ఐచ్చికం అని తేలుతూవుంది. 
హిందువులు పురుషుడు బ్రహ్మచారిగా వుండి పోతే అంగీకరిస్తారు; కాని స్త్రీ 
కన్యగా వుంటే గోల పెడతారు. పురుషుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా 
వూరుకుంటారు; కాని స్త్రీ పునర్వివాహం చేసుకుంటానంటే మండిపడతారు. 


క జనవరి-మార్చి, 2023 20 


పురుషుడు ఒక భార్యని విడిచి పెట్టి అంటే ఆమె జీవితాన్ని నాశనం చేసి 
- యింకో స్త్రీని పెళ్లాడితే యెవరూ యేమీ అనరుగాని స్త్రీకి అలాంటి 
అధికారం లేదంటారు. మొత్తానికి హిందూ సంఘం అంటా యిలాంటి 
దోషాలతో నిండివుండడం చేతనే యింతగా కూలిపోయింది.” 


ce ” 


చిత్తం 


“పొరపాట్లు అంతటా వుండవచ్చును. మూఢవిశ్వాసాలు అన్ని 
మతాల్లోను వుండవచ్చు; గాని హిందూ జాతిలాంటి మూఢజాతి 
ప్రపంచకంలో లేదు. ఈజాతిలో కూడా పెద్ద పెద్ద మహానుభావులుద్భవించారు 
గాని తక్రంరా అనాలోచితంగా వర్లవ్యస్థకి కట్టుపడడంచేత సంఘం 
కుళ్లిపోయింది.” 


“ఇది యిలా వుండనియ్యి. cA 
లీ ఇది యిలా 
bh వుండనియ్యి. 


లై క్రకృతాంశానికి 
వద్దాము. 


ప్రకృతాంశానికి వద్దాము. నాప్రయత్నం 
చాలావరకు ఫలించింది. పర్యవసానం 
రేపు సాయంత్రం చెబుతాను. 
రంగనాయిక స్త్రీ రత్నం. ఆమెకి తగిన 


bas వలో వున్నాడు. అత నావ్రయత్నీం 
నంగీకరిస్తే రేపురాత్రి అతనూ నేనూ చాలా. 
మీయింటికి వస్తాము. అత క 
నంగీకరించకపోతే నేను మీతో యిక య 
మాట్లాడను. ఎవణ్నో వకణ్ణి తీసుగు వచ్చి వర్యవసానం రేపు 
కనా పెళ్లిచేయడం నాకిష్టం సాయంత్రం 
లేదు. మేము వచ్చినా రాకపోయినా రేపు చెబుతాను. 


రాత్రి పదిగంటలు మొదలు పదకొండు 
గంటలదాకా మీయింట్లో నువ్వూ, నీకూతుళ్లయిదుగురూ తప్ప మరివక 
స్త్రీగాని పురుషుడు గాని వుండకూడదు. ఈలోపుగాగాని తరవాతగాని - 
అంటే అయిపోయీదాకా రంగనాయిక పెల్లి సంగతి యెవరికీ - నీ అల్లుళ్ల కీ, 
కొడుక్కీ కూడా - తెలవకూడదు.” 


21 వ. ==...” ప్రకశిక 


“నా కొడుక్కి తెలవకపోతే యెలాగండి? 
“అంతకలహాలు-” 


“అవునవును. ఈ రహస్యం సంగతి ముందతనితో గట్టిగా చెప్పు. 
రహస్యభేదనం అయిందంటే కొన్ని చిక్కులు వున్నాయి.” 


“మరి మీరికవెళ్లండి” 


“దణ్ణాలు” 
“శుభం. మీమంచిబుద్దికి నేను చాలా సంతోషించాను. ఈశ్వరుడు 
4 మిమ్మల్ని రక్షిస్తాడు. రంగనాయిక పెళ్లిచేయగలిగితినా అది నా 
జీవితానికంతా ప్రకాశం కలిగిస్తుంది. మరివెళ్లండి.” 


సానులందరును పంతులుకు నమస్కరించి బయలుదేరిరి. పంతులు 
“రంగా!” అని పిలువగా ఆమె నిలిచిపోయెను. పంతులులేచి ఆమె చెంతకు 
వచ్చి “అమ్మా! నీకు చెప్పవలసిందేమీ లేదు. నీమూలంగా మీజాతి 
బాగుపడుతుంది. దేశం బాగుపడుతుంది. నీకు చెప్పిన మాటలు 
మరిచిపోకు. తల్లీ! రేపు రాత్రిదాకా నేను చెప్పిన రహస్యాన్ని కాపాడు ' అని 
చెప్పెను. రంగనాయిక శిరమువంచుకొని “చిత్త 'మని పలికి మరియొకమారు 
నమస్కరించి తనవారిని కలిసికొనెను. పంతులు బ్రహ్మానందపరవశుడయ్యెను. 


5 
చెప్ఫిన చొల్యన చెప్పిన చొప్పున మరునాటి రాత్రి 
మరునాటి రాత్రి తొమ్మిది గంటలకు పంతులు 
9గంటలకు రాజామణియింటికి వచ్చెను. రాజా 
వంతులు మణి స్వాగతమిచ్చి చూడగా పంతులు 
రాజాముణి వెనుక ప్రకాశముండెను. రంగనాయిక 
యింటికి వచ్చెను. (జ సిగ్గుపడెను. ఆమె యక్కలు 


తెల్లపోయిరి. 


క జనవరి-మార్చి, 2023 22 


పంతులు కుర్చీమీద కూర్చుండగా ప్రకాశమాత నిపాదముల సన్నిధిని 
కూర్చుండెను. సానుకందరును యెదుట కూర్చుండిరి. సంతులు పిలువగా 
రంగనాయిక అతనికుడిప్రక్కన నిలిచెను. 


“వరుణ్లి తీసుకొనివస్తానని నిన్న 
రాత్రి చెప్పెను. ఈశ్వరానుగ్రహంచేత 
ఈవాళ అలారాగలిగేను. ఇతణ్లి మీరు 


చూసేవున్నారు. ఇతనిమీద కసిగాకూడా : తీసుకొనివస్తానీని 
వున్నారు. అయినా రంగనాయికని నిన్నరాత్రి చిప్పెను. 
పెళ్లడడానికి యింతకంటే మంచి ఈశ్వరా 
వరుడు పృథివిమీదలేడు. ఇతను నుగ్రహంచేతి 


స్వఛ్చమైన వెలనాటి కుటుంబంలో పుట్టి ఈఊవాళ అటా 


పెరిగాడు. కాని బీదవాడు. మా అన్న గలిగేను. ఇతిణి 

శబ్దం లేదు. తల్లీదండ్రీ కూడా లేరు. మీరు 

ఒక్క సోదరిమాత్రం వుంది. ఆమె చూపాం. ర రే 
fal త 


భర్తతో కాపురం చేసుకుంటూవుంది. 
ఇతను ప్రైవరీ మొదలుకొని 
వక్కతరగతిలోనైనా అపజయం అనేది 
లేకుండా పెకివచ్చాడు. ఈ యేటితో - అంటే వచ్చే మార్చితో బి.యే. 
అయిపోతాడు. ఇతనికున్న ధనంఅంతా అదే. నాలుగు సంవత్సరాల నుంచి 
నాశిష్యుడుగా వున్నాడు. సంవత్సరం క్రిందట వితంతువుని పెళ్లాడడానికి 
నిశ్చయించుకున్నాడు. అయితే యిప్పుడు బ్రహ్మసమాజంలో కలవదలచి 
నాదగ్గిరేవున్న వినయవతీ, గుణవతీ, రూపవతీ అయిన కమ్మ వితంతువును 
పెళ్తాడాలనుకుంటున్నాడు. కనకనే మీ పిల్లని పెళ్తాడడానికి అంగీకరించాను. 
ఇతను మీపిల్లని గోదావరిలో పట్టుకున్నాడని మీకు కోపంగదా? మీపిల్లని 
పట్టుకున్నవాడే ఆమెను పెళ్లాడుతున్నాడు. ఇంకేమీ?” 


3 


“బాగానే వుందండి. ప్రకృతం మాజాతిని గురించి కొంచెం చెబుతాను. 
మంచో చెడో యీజాతి యిలా నడుస్తోంది. మాలో పెళ్లిళ్లుకూడా 
జరుగుతూనే వున్నాయి. కాని మంచివరులు దొరకడం కష్టం. ఈకారణం 
చేతగూడా కొందరు తమబిడ్డల్ని సానులుగా చేస్తున్నారు. అగ్రజాతుల 


29 వ. ==...” ప్రకశిక 


వారెవరేనా పెళ్లాడడానికి సిద్దపడితేనూ పిల్లలలో అనేకమంది కులస్త్రీలు 
అవుతారు.” 


“నువ్వన్నమాట చాలా మంచిదే. ఇందులో రెండు కష్టాలు వున్నాయి; 
పెళ్ళి చెయ్యడానికి సానులు అంగీకరించడం వకకష్ట్ణం; సానికూతుర్ని 
పెళ్లాడడానికి అగ్రజాతుల యువకులు సిద్దపడడం అంతకంటె కష్టం. 
రంగనాయకి పుణ్యం మంచిది కనక నువ్వూ మాప్రకాశమూ గూడా 
చటుక్కున అంగీకరించారు.” 


“మీరు తెచ్చిన వరుడు నాకిష్టమే. మరి నా బిడ్డ యేమంటుందో?" 
“తక్కిన నీకూతుల్లేమంటారు?” 

“ఏమర్రా?” 

“నాకిష్టమే” 

“నాకంగీకారమే” 

“నాకు వప్పుదలే” 

“నాకూ సంతోషమే” 


“సెబాస్‌! ఇకరంగనాయిక సంగతా? ఆమె నిన్న రాత్రే అంగీకరించింది. 
లేకపోతే నేను ప్రకాశాన్ని యిక్కడికి తీసుకురాకనే పోదును. అయినా 
మీరుకూడా వినవలసిందే. అమ్మా! రంగనాయికా! నీవుద్దేశం చెప్పూ.” 


“నేను వారినే పెళ్లాడతాను” 


రాజామణి తటాలున ఆమెను కౌగిలించుకొనియెను. అక్క లందరును 
చుట్టుకొని లాలించిరి. 


పిదపపంతులురంగనాయికను, ప్రకాశమును ఒక బల్ల మీదకూర్చుండజేసి 
ఒకరిచేతనొకరికి తాంబూలాలిప్పించి దీవించెను. సానులు గూడ దీవించిరి. 
పంతులు పౌర్గమివెళ్లిన రెండవదినమున (ఆరుదినముల గడువు) 


కన జనవరి-మార్చి, 2023 24 


వివాహమని చెప్పి బయలుదేరెను. 
వెళ్లుచు వెళ్లుచు నాతడు సానులనందరిని సంబోధించి “మీకు 
తెలవందేమీలేదు. అనేక కారణాలచేత యీ వివాహ విషయం మీ 


రతిరహస్యంగా వుంచాలి. మీ సరసులికిగూడ తెలవనివ్వగూడదు. పెళ్లినాటి 
మధ్యాహ్నం మీకు కావలసినవాళ్త్‌ నందరినీ పిలుచుకోండి. 


అప్పుడేనా వరుడు ఫలానా అని 


చెప్పవద్దు. ఈ వివాహం చూడడానికీ, అఫ్వడేనా పరుడు 
దంపతుల్ని ఆశీర్వదించడానికీ ఫలా. 


నాతోగూడా పెద్దలనేకులు వస్తారు. 
అందర్నీ మీరు గౌరవించాలి. పీటలమీద 
కూచునేటప్పుడు మాత్రమే వరుడెవరో 


చెల్ఫీవద్దు. ఈ 


వబివాహం 


|| చూడడానికీ, hk 

అందరికీ తెలవాలి అని చెప్పి 2 

దింపతుల్ని 
వెడలిపోయెను. పిమ్మట ఆతల్లీకూతు శరం. క్ర 
ళ్లందరును వరవర్షనము ప్రారంభించిరి. ఆశరిదిం 
పెదపిల “శాంతమెనవాడు"అనియెను. నాతోగూడా 
Fn 5 « ఫెదలనేకులు 
పోలీసులను తెప్పించినపిల్ల ఆవేళ ద 


గోదావరిలో నేను మొగం సరిగా వస్తారు. 

చూడనే లేదూ. చామనచాయ అయినా ఆల 
రంగమ్మకి తగినవాడే. పక్కపాపిడి క్రాపింగుచేత మొగం యెంతో బాగుంది. 
కల్లల్లో నిదానమూ, గాంభీర్యమూ వున్నాయి. మొగం కలకల్లాడుతుంది” 
అనియెను. ఇట్లు కొంతతడవైన తరువాత “పెళ్లికొడుకు సంగతి జాగ్రత్త" 
అని చెప్పి రాజామణి పోయి శయనించెను. సినీమాకు పోయిన సరసులు 
వచ్చు నంతవరకును ఆ యక్కచెల్లెండ్రు ప్రకాశము సంగతియే 
చెప్పుకొనుచుండిరి. 


6 


అటు కన్నెరికపుబేరములు జరుగుచుండగా ఇటు వివాహ నిశ్చయము. 
వేశ్యావాటిక అంతయు గందరగోళముగా నుండెను. సానులకంటె విటులే 
ఆశ్చర్యపడసాగిరి. ఎవరి నడిగినను, ఎట్లు ప్రయత్నించినను వరుని సంగతి 


25 వ. ==.” ప్రకశిక 


తేలలేదు. మాధవరావుగూడ “చెప్పలే 'ననియెను. 


అంతవరకును రహస్యముగ కన్నెరికపు బేరాలు చేసిన షాహుకారు 
ఇప్పుడు బయలుపడెను. ఎనిమిది వందలకే అంగీకరింపని యాతడిప్పుడు 
వేయిన్నూట పదారులిచ్చెద ననియెను. అయినను ఆయాశవదులు కొమ్మని 
జవాబు వచ్చెను. రంగనాయికను చూచినను చాలునని రెండుసారులు 
వచ్చెను; గాని లాభము లేకపోయెను. ఎంతో ప్రాధేయపడగా “మరివకని 
భార్యని నీవెందుకు చూడాలయ్య? అని ప్రత్యుత్తరము వచ్చెను. 
“పెల్టికొడుకెవరో చెప్పండి” అని యడుగగా రాజామణి “మీ కేమిపని?” 
యని కచ్చితముగా నడిగెను. 


కచేరీలో రామదీక్షితుడే విచారణకు వాయిదా కోరెను. “పిల్లకి 
పెళ్లిచేస్తారుటేే యని పోలీసులడుగగా దీక్షితుడు “దానివల్లమనకివచ్చిన 
బాధయేమిటీ?” అని యడిగెను. “మీకేసుకోసం మమ్మల్ని 
పెల్లిమానుకోమంటారుటండీ?” యని రాజామణి యడిగెను. “పెళ్లికీ కేసుకీ 
సంబంధం యేమిటీ? మీప్రయత్నాలు మీరు మానవద్దు. ఇంట్లో నాపెత్తనం 


యేమీ సాగదు. 
నామట్టుకు నేను మీరెలా 


చెయ్యమంటే అలాచేస్తాను అని 


లీ నామట్టుకు నేను మాధవరావు చెప్పెను. “కేసు 
రా మీరెలా తీసేసుకుంటాం మాకు 
లై చెయ్యమంటే ప్రజంటుముట్టచెప్పు" అని ప్రకాశము 
అలాచేస్తాను” నడుగగా నాతడు “మళ్లీ యీప్రస్తావన 
అని మాధవరావు తెచ్చారంటే మీసంగతి దొరకి రిపోర్టు 
చెల్ళను. “కేసు చేస్తాననియెను. వారిని పిలిచికొని 
TT వచ్చిన వైశ్యయువకుడు_ “ఆవేళ 
మిమ్మల్ని పిలవమంటే పిలిచాను. 
ఇందులో నా పూచీ యేమివుందీ?” 
అనియెను. _వివాహముసంగతి  డిస్టీసూపరెంటికి చెప్పగా “పెళ్లి 
నిలుపుచెయ్యడానికి మన కేమైనా అధికారం వుందా?” అనియెను. 


క జనవరి-మార్చి, 2023 26 


చేయునది లేక సబినస్పెక్టరు “పెల్టికొడు కెవరో తెలుసుకోండి” అని చెప్పెను; 
గాని యెవరును ఆప్రయత్నము చేయలేదు. 


వివాహదినము వచ్చినది. మాధవరావు గృహలంకారమున 
చాలనైపుణ్యము చూపెను. సరసులు అవసరవస్తువుల నన్నిటిని 
సమకూర్చిరి. రాజామణి మధ్యాహ్నము బయలుదేరి ఇద్దరు కూతుళ్లతో 
వెళ్లి బంధువుల నందరిని పెళ్లికి పిలిచెను. అందరును “పెళ్లికొడుకెవరూ” 
అని యడిగిరి. గాని యామె “చూస్తారుగాదూ?' అని మాత్రమే 
ప్రత్యుత్తరమిచ్చెను. వీరేశలింగము పంతులుగూడ రావలసినవారి నందరిని 
ఆహ్వానించెను. దీనితో పట్టణమంతయు నుడికిపోయెను. “మాయచేసియే 
అమాయిక శిష్యుడికో బోగందాన్ని కట్టిపెడుతున్నాడు పంతులు" అని 
సంస్కారవిముఖులు గోల ప్రారంభించిరి. "వితంతువులకు మళ్లీ పెళ్లి 
చెయ్యడం బాగానే వుంది. వర్ణసాంకర్యం కూడా చేస్తారు పంతులుగారు 
అని సంస్కారాభిమానులు చెప్పుకొనసాగిరి. “అసహనం వున్నా, 
ద్వేషాలువున్నా, హెచ్చు తగ్గులువున్నా, అవన్నీ మనలో వర్షవ్యవస్షవల్లనే 
వచ్చిపడ్డాయి. ఈకులపద్దతి యెంతత్వరగా నాశనమైతే దేశం అంత త్వరలో 
బాగుపడు"నని బ్రహ్మసమాజసభ్యులు చెప్పసాగిరి. 


సాయ ౦త్రమై నది 
అనుచరవర్గముతో పంతులు రాజామణి 


యింటికి వచ్చెను. ఆయనుచరులయం జిల్లా జడ్జీ, 
దొకడైయున్న ప్రకాశమును వదినెలు , సబుకలెక్టరు, 
జలకమాడించి అలంకరించి యెక్కడ కాలేజీఫ్రీన్సివలు, 
పెండ్లిపీట వేయుదురో అక్కడికి తీహస్పీలుదారు, 
సమీపమున నున్న గదిలో నుంచిరి. మాజస్ట్రీటు, 
పంతులు వీధి గుమ్మమున నిలిచి వచ్చిన కోర్షుమున్సబులు, 
పెద్దల కందరికి స్వాగతమిచ్చెను. నబుజడ్డీ, 
జిల్లా జడ్డీ, సబుకలెక్టరు, పోలీసుపెద్దదొర్‌, 
కాలేజీప్రిన్సిపలు, తహస్సీలుదారు, చిన్నదొర, సర్కిల్‌ 


మాజస్టీటు, కోర్టుమున్సబులు, ఇనస్మెక్టరు, 


చ్‌ 


27 వ. ==...” ప్రకశిక 


సబుజడ్డీ, పోలీసుపెద్దదొర, చిన్నదొర, సర్కిల్‌ ఇనస్పెక్టరు, కొందరు 
ప్లీడర్లు, రామదీక్షితుడు, పెద్దల సంపాదనతో తగుమనుష్య 
లనిపించుకొనుచున్న నిర్వ్యాపారులు, మున్నగువారనేకులు వచ్చిరి. 
నాలుగిండ్లభవంతి కనుక నది సరిపోయెను; గాని లేకున్న అందరును 
వీధిలో నిలువవలసినదే. 


ఏడున్నరయైనది. పంతులు బ్రహ్మపీఠము నధిప్పించెను. 
రాజామణిరంగనాయికను తెచ్చి పీటమీద కూర్చుండబెట్టెను. పంతులు 
కనుసన్నమీద రాజామణి పెద్దకూతురు తలుపు తీయగా 
ముసిముసినగవులతో ప్రకాశమువచ్చి రంగనాయిక చెంత కూర్చుండెను. 
కరతాళధ్వనులు మిన్నుముట్టెను. మంగళవాద్యములు భోరుకలంగెను. 
కొందరు “సెబాస్‌” అనిరి, కొందరి నిర్విణులైరి. కొందరు ఆశ్చర్యపడిరి. 
కొందరు “కలికాలం అనిరి. కొందరు చకితులైరి. దొరలు, సంస్కారప్రియులు 
పంతులుపట్టుదలను కొనియాడిరి. అందరు ననేకవిధముల చెప్పుకొనిరి. 


యుక్త సమయమున యుక్తరీతిని వివాహకృత్యములన్నియు ముగిసెను. 
సానులు కంఠములెత్తి పాడి మంగళహారతి యిచ్చిన పిదప పంతులు 
వధూవరులను లేవదీసి సభలో నున్నతాసనములమీద కూర్చుండజేసి 
జరిగిన దంతయి నుపన్యసించెను. పిదప ప్రిన్సిపలు లేచి యిట్లు చెప్పెను. 


“ఆంధ్రదేశచరిత్రలో ఈ విషయం 
ప్రత్యేకప్రకరణంలో వర్ణించతగ్గది. ఈ 


“అంధ్ర దేశచరిత్రలో . న 
అ వివాహంవల ఈ పటణానికి చాలా 
ఈ విషయుం శో స్‌ హే 
భ కలిగింది. ఈవివాహం యొక్క 
ఐత్తేకలికరణంలో 
ర్రర్యారల పూర్వచరిత్ర అంతా పంతులుగారు 
పర్దించా బాగా  చెప్పేవున్నారు. యుక్త 
ఈ వివాలాంవల్ల సమయములో వారు పూనుకొనక 
ఈ అట్టణానికి పోయినచో వేశ్యజాతిలో 
౯-7" నూతనాధ్యాయాన్ని ప్రారంభింపచేసిన 
యీబాలిక కుంభీపాకనరకంలో 
కూలిపోయివుండును. తల్లుల 


క జనవరి-మార్చి, 2023 28 


యొక్క అవివేకంవల్ల యీజాతిలో యింకా యిలాంటి బాలికలు చాలామంది 
చెడిపోతున్నారు. సంగతులన్నీ బాగాబోధిస్తే యేవేశ్యాకూడా తనబిడ్డల్ని 
పాడుచేసుకోడానికి సాహసించలేదు. 


దీనికంతకీ అగ్రజాతుల స్వార్థం 


కొంతా, బాదాసీన్యంకొంతా దీనికంతికీ 
కారణాలైవున్నాయి. మీ సంఘంలో + DCT ES న్వారం 
వుండే ఆచారాలు యిప్పుడు కొంతా ళా 
పసం స మీశాస్త్రానికీ, బెదానీన్యంకొంతా 
ప్రపంచసభ్యతకీ గూడా దూరంగానే 

కారణాలైవున్నాయి. 
వున్నాయి. ఈసంగతి తెలిసికోవడం కస. 

మీ సంఘంలో వుండే 
వకయెత్తూ, సంఘాన్ని FO 
మంచిదారిలో నడపబూనుకోవడం wer ష్‌ 
వక యెత్తూను. ఈ విషయంలో చాల 
ఆంధ్రదేశానికల్లా వక్క వీరేశలింగం ee 
పంతులుగారే కనబడుతున్నారు. వ్రఫంచనభ్యతికీ 
వారికంటే విద్వాంసులూ, గూడా దూరంగానే 
ధనంకలవారూ, మంచీచెడ్డా వున్నాయి. 
తెలిసినవారూ, కష్టసుఖా 
లెరిగినవారూ, దేశంయొక్క 


దుస్థితికి వగచేవారూ, మీలో చాలామంది వుండవచ్చును; గాని 
యీశ్వరసందేశాన్ని విని, దానిని బాగా బోధపరుచుకుని, ఆచరణలో 
పెట్టగలవారు పంతులుగారొక్కరే కనబడుతున్నారు. వాస్తవంగా 
శంకరరామానుజాదుల తరువాత పంతులుగారు మళ్లీ అంతవారని 
చెప్పడాని కేమీ సందేహం లేదు. పంతులుగారి వుద్దేశాలను ఖండించేవారు 
కొందరుండడం నిజమే. పంతులు గారు సంఘాన్ని పాడుచేస్తున్నారనడమే 
కాని తాము నమ్మిన ధర్మాన్ని పునరుద్దరించడంకోసం వారేమీ 
ప్రయత్నించడం లేదు. చెడిపోయిన సంఘాలని బాగు చెయ్యాలన్నప్పుడు 
పూర్వశాస్తానుసరణం యెప్పుడూ, యెవరికీ సాధ్యంకాదు. పూర్వం యెప్పుడో 
నిర్ణయింపబడ్డ సంఘ నియమాలలో కొన్ని కాలాన్నిబట్టీ, సంపర్కాన్ని బట్టీ, 
పాత్రలబట్టీ, ప్రభుత్వాన్ని బట్టీ దిద్దబూనే వారికి అసహ్యంగా కనబడడం 


29 వ. ==.” ప్రకశిక 


ప్రపంచకం అంతటా వున్నదే. ఇంతవరకు సంస్కారాన్ని వడసిన యే అచార్యుడూ 
కూడా కేవలమూ పూర్వశాస్తాలను అనుసరించి మాత్రమే పనిచెయ్యలేదు. అలా 


చెయ్యలేడుకూడాను. 
సంతత సాహచర్యం 
సంతిత్‌ సాహచర్యం వల్లనైతేనేమి, సంస్కారవైముఖ్యం 
వల్లనైతేనేమి, వల్ల నైతేనేమి, పంతులుగారి 
నంస్కారవైముఖ్యం ఘనతని ఈపట్టంలోని వా రనేకులు 
వల్ల నెతేనేమి, గ్రహింపలేకపోవచ్చును; గాని వారు 
ఫంతులుగాల ఉపాధ్యాయులుగా వుండడంవల్ల 
ఘనతిని ఈవుట్టంలోని నాకాలేజీ చాలా పవిత్రమైనదని 
వారనేకులు గ్రహింవలేక లే నేను నమ్ముతున్నాను. 
పోవచ్చును; షు వారిస్నేహంవల్ల నాగారవం 
న్‌ పెరుగుతూ వుందని నేను చాలా 
లో ఆనందిస్తున్నాను. అయితే 


నేటివరకూ వారి అనుచరులలో 
వారికి తగినవారు లేకపోయినందుకు నేను చాలా విచారించుతున్నాను. 
తలుచుకుంటే - శ్రద్ధచేస్తే మా ప్రకాశం అంతవాడు కావచ్చును, ప్రకాశం 
నాప్రియశిష్యుడు. హ్‌ కాలేజీకంతకీ దీపంవంటివాడు. నేడు అతడు ఒక సతిత 
సంఘంలోని పిల్లని పెళ్లాడడంలో తన విద్యాధికతకు తగిన జాన్నత్యాన్నీ, 
జ్ఞానానికి తగిన వీచక్ష ణతనీ, తన అభిజాత్యానికి తగిన బౌదార్యాన్నీ వెల్లడించి 
స్తుతిపాత్రుడైనాడు. 


ఈసాహసకృత్యంవల్ల అతడు ఇప్పటి శిథిలసంఘానికి కొంచెం దూరం 
అయినా ఈ బాలికారత్నం యొక్క సాహచర్యం వల్ల అతని జీవితం 
ప్రకాశమానమై అనేకులకు ఆదర్శం కాగలదు. ఇప్పుడిప్పుడు హిందువులలో 
కొందరు వేశ్యావృత్తిని తగింప బూనుకొని వుండడం మంచిదే; గాని 
వుపన్యాసాలవల్లా, వ్యాసాల వల్లా తగినంత ప్రయోజనం కలగదు. నేడు అనేక 
కారణాలవల్ల వేశ్యాకులంలో వున్న కన్యలకు ఆకులంలో తగినవరులు లేరు 
అంచేత సంస్కారం ళు కావలసిన ఈ సందిగ్గసమయంలో 
అగ్రజాతులయువకులు ఆబాలికలను పెళ్తాడడానికి ముందుకు రావలసి 
వుంది. అగ్రజాతులు ఆజాతికి చేసిన ద్రోహం యిట్టి పనులవల్లనే తీరుతుంది; 


క జనవరి-మార్చి, 2023 30 


గాని మాటల వల్లా, సానుభూతి వల్లా కాదు. ఈ సందర్భంలో యీ బాలిక 
యొక్క తల్లిని గురించి కొంచెం చెప్పవలసివుంది. నలుగురు కూతుళ్లని 
కులవృత్తిలో దింపిన ఆమె ఈ బాలిక విషయంలో చాలా మంచిపని చేసింది. 
ఈశ్వరుడు ఆమెని పాపాలనుంచి విముక్తి కలిగించడానికి ఈపని వక్కటే 
చాలు. ఆమెనీ, ఈ కుటుంబంలోకి తక్కిన వారినీ నేను చాలా ప్రశంసిస్తూ 
ఈదంపతులను రక్షించవలసినదని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను" 


ఈయుపన్యాసము ముగిసిన తరువాత పోలీసు పెద్దదొరలేచి 
వివాహమునకు సంబంధించినవారి నందరిని వినుతించి “ఈవరునిమీద 
మేము పెట్టిన కేసు రేపే తగ్గించుకుంటా "మని చెప్పెను. రామదీక్షితుడు లేచి 
తనకు తెలీసిన సంగతులన్నీ తెలిపి, “కన్నెరికం ప్రస్తావనచేసిన మాధవరావు 
నేడు ఈవివాహా సందర్భంలో చాలాహడావుడిగా వున్నందుకు ఆనందిస్తూ 
వధూవరులను ఆశీర్వదిస్తున్నా' నని చెప్పెను. ఇంకను మరికొందరు 
ప్రస్తావించిరి. చివర రాజామణి సమయోచితముగా కొంచెము చెప్పి 
వచ్చినవారందరికీ తన కృతజ్ఞతను తెలిపి వధూవరుల నాశీర్వదించవలెనని 
కోరెను. 


ఈ సంభాషణలన్నియు విని అచ్చట నున్న వారందరును ఉద్రిక్తులెరి. 
అనేకులు వధూవరులకు వెలగల పారితోషికము లిచ్చిరి. ప్రిన్సిపలు 
వధువునకొక వెండి గిన్నెను, వరునకొక రిస్టువాచీని ఇచ్చి “నాశిష్యుడైన 
ప్రకాశం ఉన్నతిని గురించి నేనెప్పుడూ శ్రద్ద చేస్తూ వుంటానని మాట 
యిచ్చెను. 

అంతయు నైన తరువాత మాధవరావును, మరి కొంద రాతని 
బంధువులును వచ్చినవారికి చందన తాంబూలము లిచ్చి సత్కరించిరి. 
ఆరాత్రి పంతులు కోరికమీద ఆక్షే పణలేనివారు అచ్చట సర్వవర్ణ భోజనమున 
పాలొనిరి. చిత్రవిచిత్రములగు 'బాణాసంచాలతో రాత్రి గొప్పయూరేగింపు 
జరిగేను. 


ఈవివాహమునుగురించి అనేక పత్రికలు తమ యామోదమును 
వెల్లడించినవి. దేశభక్తులనేకులు తమ సంతసమును ప్రకటించిరి. గుహలలోని 
అంధకారమున ఆయానందసందోహమునకు దవుదవ్వుల మూరాచార 
పరాయణుల దుర్విమర్శనములుగూడ ఉండినవి. 


మూలం: నవంబరు, 1926, భారతి మాసపత్రిక. 


31 వ. ==...” ప్రకశిక 


మేటి కథలు-లోతు వ్యాఖ్యలు 
పచ్చదనిం తగ్గని కథ - 
తులసి మొక్కలు 


శ్రీ శిరంశెట్టి కాంతారావు 
(౧ 98498 90322 


ఎరిగిన సంతలో బేరం ఆడమనేది మనకున్న హిత వచనం. ఈ హిత 

వచనాన్ని నూటికి నూరుపాళ్ళు ఆవాహన చేసుకున్న ఆధునికి కథా చక్రవర్తి 

4 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, 

"ఇటీవలి కాలంలో అస్థిత్వ ఉద్యమ నేపథ్యంలో అనేక వర్గాలవారు వారి వారి 

జీవన వైవిద్యాలతో ఉవ్వెత్తున అనేక రకాలా సాహిత్య సృజన చేశారు. 

అయితే, అనతి కాలంలోనే వాటి ఉధృతి ఊహించలేనంతగా తగ్గిపోయిందనే 
చెప్పాలి. 


ఈ నేపథ్యంలో నుండి 


శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 
గురించి అవలోకనం 


చేసుకుంటే-వారి మొదటి కథ 
1914 లో (108 ఏండ్ల క్రితం 
ఆంధ్ర పత్రిక దినపత్రికలో) 
'ఇరువురం ఒక్కచోటికే 
పోదాము' పేరుతో వెలువడింది. 
చివరి కథ 'చలి చీమలు' పేరుతో 
1961లో 60 ఏండ్ల క్రితం 
ఆంధ్ర పత్రికలోనే వారి 
మరణానంతరం వెలువడింది. 


క జనవరి-మార్చి, 2023 32 


పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు 


డెభ్భై ఏండ్ల వారి జీవిత కాలంలో. నలభై ఏండేండ్ల రచనా వ్యాసంగంలో, 
తన ఇరవై మూడవ ఏట ఒక కథకుడుగా మొదటి కథను వ్రాసిన ఆయన, 
చివరి వరకు వ్రాసిన కథల సంఖ్య కేవలం ఎనభై ఒక్కటి మాత్రమే. ఈ ఎనభై 
ఒక్క కథల్లోనూ అత్యధికశాతం కథలు తను ఏ సామాజిక వర్గంలోనూ 
వున్న బాధితుల పక్షాన ముఖ్యంగా స్త్రీల పక్షాన నిలబడిన కలం యోధుడు 
శ్రీపాద. 


ఆనాటి కాలంలో పసిపాపలకు వయసు మళ్ళిన పురుషులతో పెళ్ళిళ్ళు 
చేసేవారు. ఆ పిల్లలు యుక్తవయస్కులు కాకముందే ఆ పెళ్ళికొడుకులు 
చనిపోతే పాపం! ఆ పిల్లలు జీవితమంతా వితంతువులుగా జీవించాల్సిందే. 
వారి మీద ఇండ్లల్లో ఉండే దగ్గరిబంధువులైన మగవాళ్ళే వావివరసలు 
మరిచి శారీరకంగా దోపిడికి పాల్పడేవారు. అంతేకాదు కాస్త తినా కుడువా 
ఉన్న ప్రతిమగవాడూ ఓ భోగం సానిని పెట్టుకునేవాడు. అది ఆనాటి 
సమాజంలో ఒక హోదాగా భానించేవారు. అటువంటి సమాజిక పరిస్థితుల్లో 
తమ సామాజిక వర్గంలోకి ముక్కుపచ్చలారని పసిపిల్లల నుండి వృద్ధులదాకా 
స్త్రీలు పడుతున్న ఇబ్బందులకు కదిలిపోయిన ఆనాటి ఆ సామాజిక వర్గ 
మేధావులు ఎంతోమంది వారిని ఉద్దరించేందుకు వితంతు పునర్వివాహం, 
బాల్య వివాహాల రద్దు, మగవారి వేశ్యా సంపార్కాలకు వ్యతిరేకంగా తమ 
కలాలను కరవాలాల మాదిరిగా రుళిపించారు. అద్భుతమైన సాహిత్యాన్ని 
వెలువరించి, సామాన్యుల మెదళ్లలో ఆలోచనా బీజాలను విత్తి సంస్కరణలకు 
ఊపిరిపోశారు. 


అందుకు ఆద్యులు కందుకూరి 
వీరేశలింగంపంతులు గారు, గురజాడ 
అప్పారావుపంతులు గారు, బంకుపల్లి 
మల్లయ్యశాస్తి గార్లతో పాటు శ్రీపాదకూడా 
ఆ వరుసలోనివాడే. ఎందుకంటే నూట 
ముపె పై ఏండ్ల కింద పుట్టి, అరవై ఏండ్ల 
కింద గిట్టి పోయినప్పటికీ తెలుగు భాష 
ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే 
ధృవతార శ్రీపద. వారి మొత్తం రచనల్ని 
ఒక్కచోట క్రోడీకరించి చూస్తే అవి 


33 వ. ==...” ప్రకశిక 


పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు 


దాదాపుగా ఆరువేల ఐదువందల పేజీలదాకా అవుతాయని ఒక అంచనా 
వుంది. అంత విస్తృతంగా తెలుగులో రచనలు సాగించిన వారు బహుశాలేరేమో. 
వారు వాడిన భాష కూడా ఎంతో హృద్యంగా ఉంటుంది. అంతగొప్ప తెలుగు 
పదాలను వారెలా సేకరించారో ఒక సందర్భంలో వారే చెప్పిన దానిప్రకారం, 
తను చిన్నపల్లవాడిగా ఉన్నప్పుడు పగటిపూట వారి ఇంటి చుట్టు పక్కల 
ఉండే ఇల్దాళ్ళంతా వారి ఇంటిముందు వసారాలో కూర్చుని ముచ్చట్లు 
పెట్టుకొనే వారట. ఆ ముచ్చట్లలో దొర్లే అద్భుతమైన అనేక పదాలను శ్రీపాద 
ఆశ్చర్యంతో వింటూ ఆనందంతో తన బుర్రలో నిక్షిప్తం చేసి పెట్టుకునేవారట. 
ఈ పద్ధతిని తెలుగు భాషా పదాలను సమకూర్చి పెట్టుకున్న రచయిత 
బహుశా + ప్రపంచంలోనే ఒకే ఒక్కడు శ్రీపాదనేమో అనుకుంటున్నాను. 


అటువంటి శ్రీపద కథల్లో నుండి ఓ కథను ఎంచుకొని చదివి, దాని మీద 
అభిప్రాయం వ్రాసే అవకాశం రావడం నాకు మహదానందాన్నిచ్చింది. 
అందుకు కారకులైన శ్రీ రాసాని గారికి, కార్య నిర్వాహక వర్గానికి ముందుగా 
నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 


“తులసి మొక్కలు కథ రాజమండ్రి స్టీమరురేవులో ఆరంభమై వృద్ధ వేశ్య 
రాజామణి నాలుగు ఇండ్ల భవంతిలో కథా నాయికా రంగనాయిక, నాయకుడు 
ప్రకాశంలకు ఆదర్శ వివాహం జరగడంతో ముగుస్తుంది. 


రాజమండ్రిలోని డిగ్రీ కళాశాలలో బి.ఎ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 
మిత్రులు ఓరోజు ఒక పందెం పెట్టుకుంటారు. పందెం ఏమిటంటే స్టీమర్‌ 
రేవులో నుండి మునిగిత కొట్టుకుంటూ ఫర్లాంగు దూరంలో ఉన్న గుండువారి 
రేవులో తేలాలి. అట్లా ఈదిన వారికి వందరూపాయల నజరాన. అదీ పోటి. 
అనుకున్న ప్రకారం స్టీమర్‌ రేవులో ఓ నలుగురు మిత్రులు మునిగీత 
ప్రారంభించారు. పది బారల 
కొకరు చొప్పున ముగ్గురు 
మిత్రులు పోటీలో నుండి 
తప్పుకోగా చివరి గమ్యం 
గుండువారి రేవు వరకూ 
ఈదిన యువకుడు ప్రకాశం. 


కన జనవరి-మార్చి, 2023 34 


ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 


ప్రకాశం గుండు వారి రేవులో తేలేటప్పటికి అక్కడ అనేక మంది 
ఆడవారు స్నానాలు చేస్తుంటారు. ఆ విషయం తెలియని ప్రకాశం చక్‌ 
మంటూ నీటిలో నుండి పైకి తేలుతాడు. అదీ ఎక్కడంటే నలుగురు 
అక్కలతో రేవులో స్నానం చేస్తున్న వేశ్యమాత రాజామణి చిన్నకూతురు 
రంగనాయికని పట్టుకుంటూ తేలాడు. ఇహ చూడండి అప్పడు జరిగిన 
తంతుకు రేవు రేవంతా చిత్ర విచిత్రంగా చంచలించిపోయింది. 


ఒకపిల్లవాడు నీటిలో వుండగా ప్రకాశాన్ని చూసి “బాబోయ్‌! ఎంత పెద్ద 
చేపో అంటూ ఆశ్చర్యపోతాడు. 


ముత్తైదువులు స్నానానంతరం గోదారిమాతను అర్చించి మొక్కులు 
చెల్లించుకునే వరుసలో భాగంగా వారి నుండి చిల్లర పైసలను పట్టే నీటికాసు | 
బ్రాహ్మణుడు మొసలి అనుకుని బెదిరిపోతూ గంతులేసే సరికి అతని 
చేతిలోని చిల్లర పైసలు మొత్తం గంగపాలవుతాయి. 


బ్రాహ్మణునితో సంకల్పం 
చెప్పించుకునే ఒక యువతి అతణ్ణి 
చూసి “అమ్మోయ్‌” అంటూ ఎగిరి 
నీటిలోపడి మునిగిపోతుంది. వెంటనే 
ఆ పక్కనే వున్న ఆవిడ అక్కలు 
న వ న న నలుగురు, ఆ అమ్మాయిని పట్టుకుని 
న క కేవనెత్తుతుండగా ప్రకాశం ఆవిడను 

లగిరి నీటిలోఏడి పట్టుకుంటూ పెకిలేస్తాడు. దాంతో 

వం మ ఏ అక్కలు నలుగురూ... “నీళ్లల్లో 
మునిగివచ్చి మా... పిల్లను 
పట్టుకుంటావా? అంటూ రకరకాల 
మాటల్లో ప్రకాశాన్ని చుట్టుముడతారు. 


నంకలృం 


చెల్ఫించుకునే ఒక 


“కావాలని నేనేం పట్టుకోలేదు. ఇక్కడ ఈ సమయంలో మీ ఆడవారు 
ఇలా స్నానాలు చేస్తుంటారని నేనసలు ఊహించలేదు. తెలిసి చేసినా, 


35 వ. ==.” ప్రకశిక 


తెలియక చేసినా తప్పు తప్పే, కాబట్టి నేను పందెంలో గెలిచిన వంద 
రూపాయలు నీకు ఇచ్చేస్తాను అంటూ రంగనాయికను అభ్యర్థిస్తాడు. 


అదేసమయంలో రేవులో స్నానంచేసిన ఓ బ్రాహ్మణ వితంతువు వెళుతూ 
వెళుతూ ప్రకాశం వంక చూస్తూ “ఎంత భోగం పిల్లెనా ఇలా ఇంతమందిలో 
పట్టుకోవడం ఏం పద్దతి” అంటూ వెళ్ళిపోతుంది. 

అసలే కన్నతల్లికి, తోడబుట్టిన అక్కలకు భిన్నంగా సత్రవర్తనతో 
వ్యవహరిస్తుండే రంగనాయిక ఆవిడ మాటలను విని దుఃఖంతో 
కదిలిపోతుంది. 


విషయం తెలిసిన ఆ యువతుల తమ్ముడు బండబూతులు తిడుతూ 
దూరంగా వున్నవాడు కాస్తా 
దగ్గరికొస్తాడు. మరొకడు పరుగు, 
యువతుల తమ్ముడు 


తీసుకొచ్చి ప్రకాశాన్ని చూపిస్తూ 
ఇదుగో ఇతనే తక్షణమే బేడీలు బండా 


వేయండీ” అంటాడు. ఆ పిల్ల బోగం తిడుతూ దూరంగా 


వారి పిల అని తెలియడంతో |పకాశం 
న వున్నవాడు కాస్తా 


మిత్రులు వాళ్ళ మీద అవాకులు, 
చెవాకులూ పేలుస్తారు. దాంతో దిగ్గిరికొస్తాడు. 


రంగనాయిక తాలూకువాళ్ళు మరింత 
గొడవకు దిగడంతో కొంతసేపు వేచి 
చూసిన పోలీసులు “మీ మధ్య రాజీ కుదరలేదుకాబట్టి స్టేషన్‌కి పదండీ. 
అంటూ ప్రకాశాన్ని తీసుకుపోతారు. 


రేవుల్లో జరిగిన ఈ వ్యవహారమంతా చదవడం పూర్తి అయ్యేసరికి 
పాఠకుల మనోనేత్రం ముందు రేవులో దృశ్యం, ఒక్కోపాత్ర స్వరూప 
స్వభావాలు ప్రత్యక్షమవుతాయి. ఒక సజీవదృశ్య కావ్యం ఆవిష్కృతం 
అవుతుంది. అట్లాంటి ఒక దృశ్యాన్ని అక్ష రాలతో సృష్టించాలంటే ఆ కథకుని 
సామర్థ్యం ఎంతగొప్పదై వుంటేనో తప్ప సాథ్యం కాదు. అటు వంటి 
అసాధారణ దృశ్యాలను శ్రీపాద తన ప్రతిరచనలోనూ బొమ్మకట్టి పాఠకుల 
కళ్ళముందు నిలబెడతాడు. అందుకే ఆయన  కథకుడుగా 


క జనవరి-మార్చి, 2023 36 


పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు 


చిరస్మరణీయుడయ్యాడు. 


పోలీస్‌ స్టేషన్లో ప్రకాశం స్టేషన్‌ అధికారితో అప్పటివరకూ జరిగిన 
ప్రతివిషయమూ పొల్లుపోకుండా వివరించి "అనుకోకుండా జరిగిన 
సంఘటనకు తను కూడా బాధపడుతున్నానని అందుకే నా పందెం డబ్బులు 
వందా తనకు ఇస్తాను" అంటాడు. 


కథలో ఇక్కన్నుండి ప్రకాశం 
పాత్ర నిజంగానే ప్రకాశించడం 
కథలో ఇక్కన్నుండి మొదలవుతుంది. ఆనాటి కాలంలో 

ప్రకాశం పౌత్రి రచయితలు, కవులు తమ ప్రతి 

నిజంగానే రచనా శీర్షికకు పెట్టే పేరులోనే ఆ 

ప్రకాశించడం రచన యొక్క సారాంశం 
మొదలవుతుంది. శ అర్హమయ్యేటట్టు పెట్టేవారు. 
అందుకు నిదర్శనం ప్రకాశం 
వ్యక్తిత్వాన్ని _ ప్రతిబింబించేందుకే 
రచయిత శ్రీపాద ఆ పేరు పెట్టి 
వుంటాడు. అంతేకాదు కథా శీర్షికకు "తులసి మొక్కలు అని పేరు 
పెట్టడంలోను, కథానాయికి రంగనాయిక మనస్తత్వాన్ని, పాత్ర ప్రత్యేకతను 
పాఠకుల దృష్టిలో గొప్పగా ఆవిష్కరింపజేశాడు. 


కానీ, ఇప్పటి డిజిటల్‌ యుగంలో అటువంటి విధానాన్ని రచయితలు, 
కవులు పూర్తిగా వదిలిపెట్టడమే కాదు. రచనా సారాంశాన్ని శీర్షికలోనే 
రచయితలు చెప్పినట్టయితే పాఠకులు కథాంశాన్ని మొత్తం అర్థం చేసుకుని 
సమయం వృధాచేసుకోవడమెందుకని అసలు చదవడమే మానేస్తున్నారు. 
అందుకే ఇప్పటి రచనా శీర్షికలకు, వస్తువుకు ఎటువంటి సంబంధం 
వుండకుండా చూస్తున్నారు. కాలాను గుణంగా అన్నిరంగాలలోనూ 
మార్పులు అనివార్యమే అయినట్టుగా ఆ మార్పు సాహితీ రంగంలోనూ 
ప్రవేశించిందన్న అంశం ఈ కథలో మనకు స్పుటంగా కన్పిస్తుంది. 


ప్రకాశం పూర్తి వివరాలు వ్రాసుకున్న పోలీసులు అతణ్ణి మరునాడు 
స్టేషన్‌కి రావాలని చెప్పి పంపుతారు. 


37 జనవరి-మార్చి, 2023 ప్రకణాెక 


పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు 


అదే సమయంలో అక్కడ రంగనాయిక ఇంట్లో అమ్మ, అక్కలు కలిసి 
మన కులాచారం ప్రకారం నువ్వు మన వృత్తిని ఆశ్రయించి సుఖంగా 
బతుకు, నీకు కన్నెచెర విడిపించడానికి షావుకారు ఎనిమిదివందలు 
ఇస్తానంటున్నాడు” అంటూ ఆవిడ బుర్రను తినెయ్యసాగారు. 


వాళ్ళ మాటలను అర్థం చేకున్న రంగనాయిక కండ్ల ముందు వృద్ద 
బ్రాహ్మణ వితంతువు అన్న మాటలు చెవుల్లో మారుమోగుతుండగా 
“అవసరమైతే నేను ఎవరింట్లోనన్నా పనిమనిషిగానైనా చేరి గౌరవంగా 
బ్రతుకుతాను తప్ప నేను మన వృత్తిలోకి దిగను" అంటూ తన మనసులోని 


మాటను తెలియజేస్తుంది. 
AC 
అన్నట్టే ప్రకాశం మీది 


అన్నట్టే ప్రకాశం మీద కేసుపెట్టిన 
పోలీసులు నేరుగా కళాశాలకే వచ్చి 
4 అతనికి నోటీస్‌ జారీచేసి వెళతారు. 

| ఇక ఇక్కడ నుండి కథను కేనుపెట్టిన ఫోలీసులు 
విలక్షణమైన మలుపు తిప్పాడు నేరుగా కళాశాలకే 
కథకుడు శ్రీపాద. ఆ కళాశాలలోనే వచ్చి అతినికి నోటీస్‌ 
కందుకూరి వీరేశలింగంపంతులు జారీచేసి వెళతారు 
గారు ఉపన్యాసకులుగా 
పనిచేస్తుంటారు. ఆయన దృష్టికి 
విషయం వెళ్ళడంతో వారు 
ప్రకాశంతో మాట్లాడి జరిగిందంతా తెలుసుకున్న మీదట “కేసు పాడూ 
లేకుండా నేను చూసుకుంటాను. గాని నువ్వో పని చేస్తావా?” అంటూ 
అడుగుతారు. 


దానికతను “సరే” అంటాడు. 


పంతులుగారు మొత్తం విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ గారికి వివరించి 
ఆ సమస్యను తాను పరిష్కరిస్తానని భరోసా కూడా ఇస్తాడు. 


పంతులుగారు వెంటనే వేశ్య మాత రాజామణికి కబురు చేసి ఆ రాత్రి 
పదిగంటలకు ఎవరికంటా పడకుండా తన బిడ్డలతోపాటు వచ్చి తనను 
ఎక్కడ కలవాలో వివరాలు తెలియజేస్తాడు. 


క జనవరి-మార్చి, 2023 38 


అనుకున్న ప్రకారం వచ్చిన రాజామణి వాళ్ళతో తన మనసులోని 
ఆలోచనను వివరించి, పని జరిగేంత వరకు ఈ రహస్యం ఎక్కడా 
పొక్కకూడదని ఒప్పిస్తాడు. 

అనుకున్న ప్రకారం అనుకున్న రోజు అనుకున్న సమయానికి 
పంతులుగారు ప్రకాశంతోపాటు మరికొందరు ముఖ్యులను వెంటబెట్టుకొని 
రాజామణి ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు కూడా అప్పటికి చేయవలసిన 
పనులన్నీ చేసి వీరికోసమే ఎదురు చూస్తుంటారు. 


దాంతో పంతులుగారే పురోహితుడై రంగనాయికకు అనాధ అయిన 
ప్రకాశానికి పెండ్లి చేస్తారు. పెండ్లికి వచ్చిన వారంతా వధూవరులను 
ఆశీర్వదించి కానుకలు అందించి వెళతారు. 


కథకుడుగా శ్రీపాద ఆనాటి సంఘసంప్కర్త అయిన వీరేశలింగంగారిని | 
కథలో పాత్రగా మలిచి వారి చేత బోగం కులంలో పుట్టినప్పటికీ వారి వృత్తికి 
దూరంగా వుంటూ పెండ్లి చేసుకుని గౌరవంగా తులసిమొక్కలా పవిత్రంగా 
బతకాలనుకున్న రంగనాయికికీ అదేవిధంగా బీదవాడు, అనాధాయిన 
బ్రాహ్మణయువకుడు ప్రకాశానికీ వివాహం చేయించడం ఎంతో ఆదర్శంగా 
వుంటుంది. 


అట్లా కందుకూరినే ప్రధానపాత్రగా ఎంచుకుని కథను రసకందాయంలో 
పడవేసిన శ్రీపాద ఒక కథకుడుగా తన ప్రత్యేకత ఎటువంటిదో చెప్పకనే 
చెప్పినట్టయ్యింది. 


కథలో రంగనాయిక వయసు 


చెప్పిన కథకుడు మరుసటి 
వయనీ ఇక ఫేరాలో |. సా ౩౩ . 
అ పేరాలోనే ఆవిడ వయసును 
వద్నాలుగేండ్లుగా నట వ 
చెల్లిన కథకుడు పదహారుగా ఎర్కొనదం 
కంటక. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 


ఈపొరపాటు నిజంగా రచయితదా 
లేక కథను తిరగి ముద్రించడం 
కోసం డిటిపి చేయిస్తున్నప్పుడు ఆపరేటర్‌ తప్పిదమా తెలియదు. 


39 వ. ==...” ప్రకశిక 


పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు 


అలాగే మనసులోపలి మాటలో శ్రీపాదవారి మరణతేదీకూడా తప్పుగా 
పేర్కొనటం ఇబ్బందిగా అనిపిస్తుంది. 


కథలో పంతులుగారి సమక్షంలోకి బోగం రాజామణి కూతుళ్ళతో 
వచ్చిన సందర్భంలో పంతులుగారు వారిని తన ఎదురుగావున్న కుర్చీల్లో 
వాళ్ళను కూర్చోమంటారు. దానికి వాళ్ళు ఒప్పుకోరు. ఆ సందర్భంలో 
పంతులుగారు “ఇంగ్లీష్‌ దొరతనం రాబట్టిగాని లేకపోతే మనం యింకా 
అధోగతిపాలై వుందుము" అంటూ మాట్లాడడం ఇప్పటి పాఠకులకు 
అంతగా నచ్చకపోవచ్చును. కానీ పోల్చి చూసుకుంటే 'అతనికంటే ఘనుడు 
ఆచంట మల్లన్న అన్నట్టుగా వుంది నేటి మన స్వాతంత్ర్యభారతదేశ 
రాజకీయనాయకుల వ్యవహారసరలి. అవినీతి, ఆశ్రితపక్షపాతంతో దేశాన్ని 
భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి ఆయన మాటలను తప్పుపట్టలేమనిపిస్తుంది. 
ణీ తెలుగునాట అక్షరంతో సమాజరుగ్మతలను బాపటానికి కలంతో 
శ్రమించిన ప్రాతఃస్మరణీయులు ముగ్గురు వారిలో మొదటివారు కందుకూరి 
వీరేశలింపంగంతులు గారు రెండవవారు గురజాడ అప్పారావుపంతులు 
గారు, మూడవవారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు. వీరిలో వీరేశలింగంగారి 
కన్నా గురజాడవారు 14 ఏండ్లు 
చిన్నవారు. గురజాడవారి కన్న శ్రీపాద 
వారు 29 ఏండ్లు చిన్నవారు. వీరు 
ముగ్గురూ వారి వారి కాలాల్లో ఎవరికి 
వారే ఉద్దండులు. వారి నివసించిన 


తెలుగునాట 
అక్షరంతో 
నమాజరుగ్మతీలను 


నాటి సమాజంలోని అనేక రుగ్మతలకు 
తమ తమ కలాలతో, విప్లవాత్మకమైన 


బాలిటానికి కలంతో 
శ్రమించిన 


ఆలోచనలతో కాయకల్ప ప్రాతిన్మరణీయులు 
చికిత్సచేయాలని తీవ్రంగా ముగ్గురు వారిలో 


పరిశ్రమించినవారు. 
సంఘ సంస్కరణల విషయంలో 
ఈ ముగ్గురినీ మనం కందుకూరిని 


తాత గాను, గురజాడను 
కొడుకుగాను, శ్రీపాదను మనవడి 


మొదటివారు 
కందుకూరి 
బిరేశలింవింగంతులు ( 


క జనవరి-మార్చి, 2023 40 


పచ్చదనం తగ్గని కథ - తులసి మొక్కలు 


గానూ పోల్చిచూసుకుంటే మనకు వారు 
చేసిన సేవ ఎంత గొప్పదో 
అర్థమవుతుంది. తాత తెలుగునాట 
మొట్టమొదటి సంఘ సంస్కర్త. ఆయన 
తన కాలం కన్నా ఎంతో ముందుకు వెళ్ళి 
ఎన్నెన్ని విప్రవాత్మకమైన చర్చలు 
చేపట్టాడో తల్చుకుంటే ఆశ్చర్యంతో 
తలమునకలైపోతాము. ఆయన 
తరువాతి వాడయిన గురజాడ తండ్రి 


ఆధునికంగా _ ఎత్తిచూపాడు. 


కొడుకు 


మాదిరిగా ఆ సంస్కరణవాద ఒరవడిని ఒడిసిపట్టుకుని తన రచనల్లో ఎంతో 
ఆ తాత, తండ్రుల వారసత్వాన్ని 
పుణికిపుచ్చుకున్న మనవడుగా శ్రీపాద, వారు ఏర్పరచిన సంస్కరణవాద 
సాహిత్యపు రహదారిలో మరింత విస్తృతంగా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు 
దూసుకుపోయాడు. 'అరికాళ్ళ కింద మంటలు” వంటి కథతో మంటలు 
పుట్టించిన వాడు శ్రీపాద. 


ఈ “తులసి మొక్కలు” కథను ఇప్పుడు చదవడం, విశ్లేషించడం 
తప్పకుండా కొత్త అనుభూతికి తలుపులు తీసినట్టుగావుంది. 


“తెలుగులో విజ్ఞానం కలిగించే వాళ్ళాయం 
నిర్మించాలి. నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే 
ఉపన్యాసం చెయ్యాలి. నడుంకట్టితే ఫలితం 


యిచ్చే కార్యక్రమం నెరవేర్తాలి. 
ల లు 


|” 


41 TNE ప్రకశిక 


ఓ పువ్వు పూసింది 


మేటి కథలు-లోతు వ్యాఖ్యలు 


ఓ పువ్వు పూసింది 


అర్థరాత్రి అడివిలో పువ్వు పూసింది. చుట్టూ చీకటిని చూసి, భయమేసి, 
“అమ్మా అని ఏడ్చింది. ఆకులూ, తొడిమలూ దగ్గరగా తీసుకుని భయం 
లేదని పూయించాయి ఆ తెల్లని పసి పువ్వుని. 


“ఏది?” అంది పువ్వు. 
“ఎవరు?” అంది తల్లి తీగ చీకట్లోంచి. 
“నన్ను నీ దగ్గిరికి తీసుకు వొచ్చాడూ - అతను.” 


“ఎవరు తీసుకొచ్చారు? నేను తెచ్చుకున్నాను నిన్ను; నా గారాబాన్ని, నా 
బంగారాన్ని, నా ముద్దుల మురిపాన్ని, నిన్ను.” 


“నువ్వేనా? ఎవరో అనుకున్నాను. నువ్వేనా నా చేతిని పట్టుకుని నక్షత్రాల 
మధ్యనించి ఆడుతో, నవ్వుతో, అట్లా తెలివొచ్చి నన్నిక్కడ దించింది? 
ఓసారి కనపడు!” 


“తెల్దారనీ, నన్ను చూద్దుగాని, ఇప్పుడు పడుకో.” 
“భయమేస్తోంది. కిందికి పడిపోతానా?" 
“ఆకలేస్తోంది అమ్మా!” 


పువ్వునోట్లోకి వెచ్చగా, తియ్యగా, వొంటినంతా సంతోషంతో నింపుతో 
పాలు వొచ్చాయి. 


“వొచ్చావా? అని వొళ్ళో పెట్టుకుని పూసింది గాలి. 
“అమ్మా! ఏమిటి అట్లా పాకుతోంది నా వెనక?” 


కన జనవరి-మార్చి, 2023 42 


ఓ పువ్వు పూసింది 
“ఏం లేదు; అది పాము. తిండి కోసం తిరుగుతోంది.” 
“నన్ను తింటుందా?' 


“నిన్నెందుకు తింటుంది? చాలా మంచిది. పిట్ట పిల్లల్ని తింటుంది! మన 
జోలికి రాదు.” 


పెద్ద పెద్ద చెట్ల వెనక నించి అర్థచంద్రోదయ మౌతోంది. కళ్ళు పెద్దవిగా 
విప్పింది, పువ్వు. చెట్ల కొనలు మెరుస్తున్నాయి. నేల మీద సందుల్లోంచి 
ధారలుగా వెన్నెల పాకుతోంది, చీకటిని పక్కలకి తీసుకుంటో, చుట్టూ 
అడివిని చూసి- 


“మూడు, అమ్మా! చూడు” అంటో చప్పట్లు కొట్టి ఆడింది పువ్వు. 
నిద్ర కళ్ళతో పాడుతోంది తల్లి. 

తలెత్తి తల్లివంక చూసింది. 

“ఎంత అందంగా వున్నావు అమ్మా!” 


తన కళ్లకి అందక తల్లిని తీగెలు చీకట్లలోకి పెనవేసుకున్నాయి. 
పరిమళాలలో విరబోసుకుని నల్లని నీడల్లో వూగుతున్నాయి ఆకు గుబుర్లు. 


“ఎవరి మీద నమ్మా కావిలించుకుని అల్లుకున్నావు? అతనెవరు - 
గంభీరంగా అట్లా నుంచున్నాడు నీ బరువు మోస్తో?” 


“మీ నాన్న!” 

“అమ్మా, అమ్మా, అమ్మా! ఎవరు అట్లా కిరకిరమంటారు? అమ్మా, 
పట్టుకో నన్ను.” 

“అవి కోతులు, మీ నాన్న కోసం వొస్తాయి. నిన్నేం చెయ్యవు అవి.” 

“మరి నాన్న వాటిని....” 


తనపేరు పిలుస్తున్నారు. పాడుతో వెన్నెలలో తేలి తనచుట్టూ 
మూగుతున్నారు పుష్ప కిన్నెరలు. తనెరుగును వాళ్లని. 


“పుట్టావా? నువ్వు ఇక్కడ పుట్టావా? 


43 జనవరి-మార్చి, 2023 ప్రకణాక 


- చుట్టూ మూగి, పువ్వుని కడుగుతున్నారు. రేకుల్లో చిన్న చిన్న 
నొక్కులు అందంగా దిద్దారు. మంచు ముత్యాల హారాలు వేశారు. వాళ్ల 
వెనక తనకి కనపడకుండా నీడలో ఎవరు నుంచున్నారు? తనకి తెలుసు 
ఎవరో! ఎప్పటెప్పటినించీ, అనంత కాలంనించి, అనేక రూపాలలో, అనేక 
లోకాలలో, అనేక ఆనందాలతో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనను 
వొదలని ఆ నీడ ఎవరు? 


తన తలపై నుంచి, చీకట్లలో నించి తియ్యని పిలుపు. దూరంగా దేని 
కోసమో అరుపు, ఆకులన్నీ నిలిచి వింటున్నాయి. గాలి చిన్న తరంగాలతో 
పులకరించింది. 

ఎవరు? ఎవరు? ఎంత వెతికినా కనిపించని ఎవరు? 

“అమ్మా! అమ్మా! ఎవరు?” 


“కోయిల. 


“ఎవర్ని పిలుస్తుంది?” 


“ఎంత అందమమ్మా ఈ లోకం? నేనెక్కడ వున్నాను ఇక్కడికి రాక?” 


పువ్వుకి ఎదురుగా, పెద్ద కాంతి పుష్పం అంధకారపు తూర్పు శాఖన 
వికసించి జ్వలిస్తోంది. తేలికగా తనని కప్పి నవ్వించే మబ్బు తెరలోంచి తన 
వెలుగు చేతుల్ని జాస్తోంది పువ్వు వేపు. 

ఉత్సవాలు, వాయిద్యాలు, అరువులు, సంతోషాలు. 

పూజిస్తున్నారు. తోరణాలు కడుతున్నారు. జయ జయ ధ్వానాలు 
చేస్తున్నారు. 


కన జనవరి-మార్చి, 2023 44 


ప్రతి మబ్బుకి రంగుల్ని అలంకరిస్తున్నారు. ఆత్రుతగా సంతోషాన్ని 
ఆపుకో లేక ఇటూ అటూ పరుగెత్తుతున్నారు. అనిల కుమారులు దుమ్ము 
దులుపుతూ, అందర్నీ మేలుకోమంటూ, ఎండిన ఆకుల్ని దూరంగా 
తోసేస్తో. చెట్లు గాలిలోకి నోళ్లు తెరుచుకొని ఆరగిస్తున్నాయి ప్రథమ 
భోజనాన్ని. 


కాంతి, కాంతి ప్రపంచమంతా కాంతి. ఆకాశన్నంతా ఆనందంతో 
నింపుతో కాంతి అలలమల్లే కాంతి విరుచుకుపడుతోంది లోకం మీద. 


లోకం రూపమే మారింది. సగం 
లోకం రూవమే చందమామ నవ్వుతో నమస్కరించి 
మారింది. నిగం ఆకాడం లోపల కరిగిపోయినాడు. 
సనక నారా ఆసా... లోకాధిపతి వలె వెలిగిన వేగుచుక్క 
నమస్కరించి ఆకాడిం భయంతో ఏ మూలకో వొదిగాడు. 
లోఠల గై మబ్బులు సిగ్గుతో రంగుల్ని 
కరిగిపోయినాదు. న కడిగేసుకుని, తెల్లని వొళ్లతో పక్క 
కాదో పక్కల ముడుచుకున్నాయి. 


దేదీప్యమానమైన కాంతితో 
ఎర్రగా, ఎక్కడా కల్మషాన్నీ, అంధకారాన్నీ, అల్పత్వాన్నీ సహించని, 
క్షమించని దివ్యనిర్మల తేజస్సులు కుమ్ముకుంటో బయల్లేరాడు 
మారాండుడు. 


పక్షులు రెక్కలు చాచి ఎగురుతున్నాయి. మృగాలు వొల్లు విరుచుకుని 
కదులుతున్నాయి. పవన కుమారులు చెట్ల ఆకుల చివర్లలో కూచుని 
భయంగా చూస్తున్నారు. 

సమస్తమూ మరిచి కళ్లు తెరుచుకుని చూస్తున్న పువ్వు వైపుకి తీక్షణంగా 
ఒక్క కిరణాన్ని విసిరాడు సూర్యుడు. 

“చచ్చాను” అని కళ్లు మూసుకుంది కన్య. వొళ్లంతా వొణికింది. 
దెబ్బతిన్నట్టు సొమ్మసిల్లింది. తానంతా ఎర్రగా ఐపోయింది. ఒక్కసారి తన 


మొదట్లోంచి', నేల లోంచి చీల్చుకొని తనలోకి దిమ్మరించే అమృతంతో 
తానంతా నిండిపోయింది. 


45 వ. ==...” ప్రకశిక 


“అమ్మా!” అని ఒక్క అరుపు అరిచింది. భయం కాదు. సంతోషం 
కాదు. చావు కాదు, పుటక కాదు, నవ యవ్వనం. 


తనలోకి ఆ లేత ఎండ, వెన్నెల, కింది గడ్డి నవనవ, ఆకాశంలోని నీలపు 
నునుపు, తన తండ్రి కొమ్మల బలం, కోయిల కంఠంలోని జాలి, గాలిలోని 
అర్థం లేని అల్లరి, తన తల్లి వేళ్ల కింది భూమిలోని అనర్గళసారం - అన్నీ 
ప్రవహించాయి. 


తన రేకుల్లో తళతళలు, తన యీనెల్లో నున్నటి వుబుకు, తన బొడిపెల్లో 
పగలడానికి సిద్ధమైన మదపు సౌరభం, తన తొడిమలో విశాలమౌతున్న 
బలం, తన సమస్తంలో ఆగని, అంతులేని, కారణంలేని కాంతి. 


అకస్మాత్తుగా తనని ముంచుతో, చీలుస్తో, పైన దొర్లి సముద్రము అలల 
మల్లే మూర్చలు తెప్పించే పరిమళం, తనని, తల్లిని, గాలిని ఆకాశాన్ని నింపి, 
4 పొర్లే అలలుగా, జ్వాలలుగా తనలోనించి పరిమళాలు. 


పట్టలేక ఫక్కుమని నవ్వింది. ఆ నవ్వు ఎండకే కాంతి నిచ్చింది. 


ఆ మత్తుకి, ఆ మాధుర్యానికి ఆకాశం కిందికి దిగిరావొద్దా? గాలియీ 
వార్త ముల్లోకాలలో ప్రకటించవద్దా? ఆ కాంతి అంతా ఒకటై తనకి హారతి 
ఇవ్వద్దా - యీ చెట్టు, పక్షులు, కీటకాలు, మృగాలు, యీ అనంతాకాశం, 
సూర్యచంద్రులు యీ లోకమే తన పరిమళ సౌభాగ్యం కోసం సృష్టి 
పొందలేదా? 


తన ముందు ఇంకెవరు? 


అల్లరిగా గంతులేసింది. చప్పట్లు 
కొట్టింది. కళ్ళలోంచే కాంతుల్ని 


విసిరింది. ఎవరు అటు వెళ్తినా అల్లరిగా 

noo. అ 2) గ 

ఆకుల వెనుక దాక్కుని తొంగి చూసి న 

పకపక నవ్వింది. _తనరేకుల్ని బృట్లు కొట్టింది. 

వూపింది. పరిమళాన్ని ఎక్కడా కళ్ళలోంచే కాంతుల్ని 
9 Dp 

అంతం లేని భాగ్యం మల్లే విరజిమ్మింది విసిరింది 


ప్రపంచంమీద. 


కన జనవరి-మార్చి, 2023 46 


సంగీతాలతో, నృత్యాలలో సోలుతో, తూగుతో, చుట్టూ మధుపాలు 
సేవించి వెంబడిరాగా, పూలని లెఖ్క కింద తలెత్తి చూడకుండా గర్వంగా 
యవ్వనంతో మదించి, వొంటినిండా పచ్చని పుష్పరజం చల్లుకుని 
పోతున్నాడు మధుపం. 


ఎండలో రజంలో అద్ది నల్లగా మెరిసే అతని దేహం, క్రూరమైన తొండం, 
రక్తంవలె ఎర్రనైన కళ్ళు. గాలిని శూలాలవలె గుచ్చే పెద్ద మీసాలు చూసి 
వొణికింది పువ్వు. 


“అమ్మా! ఎవరది?” అని తల్లి ఆకుపచ్చ పమిటలో దూరింది. 
నవ్వి కూతురు తల నిమిరింది. 
“నీ జోలికిరాడులే” అంది కొంటెగా తల్లి. 


“రాడా? ఎంత పొగరు?” అంటూ ఆకుల్లోంచి సగం తొంగిచూసి, 
పరిమళాల్ని విసిరింది పువ్వు. వూపిరాడనీక మొహానికి అడ్డుపడి, రెక్కల 
బలాన్ని లాగేసే ఆ పరిమళానికి తల తిరిగి ఆగాడు మధుపం. 

“అమ్మా! ఆగాడు” అంది భయంగా పువ్వు. 

తనని ఆగనీక, నిలవనీక, ఏమిటి ఆ బాధ? తియ్యని మత్తెక్కించే ఆ 
వేదన ఏమిటో తనకి తెలీక, భయపెట్టి తనని తొందరచేసే ఆకాంక్ష! 

తిరిగాడు తనవేపు. 


పొమ్మన్నాడు అనుచరుల్ని. మళ్ళీ ఇంకోసారి కొత్త పూరజం అతని 
నిండా చల్లి అలంకరించి ఎగిరిపోతున్నారు మిత్రులు. చుట్టూ ఆకుల మీద 
వాలి నవ్వుతున్నాడ పోకిరివాళ్లు. 


తనవేపు ఎగురుతున్నాడు అతను. బలంగా, ధైర్యంగా అతనికి ఎవరు 
ఎదురు అన్నట్టు. ఎండలో మెరుసో, తేలుతో, గాలిని చీల్చుకుంటో 
వొస్తున్నాడు అనివార్యంగా. 

తన గర్వం, తన ఆధిక్యత, విజృంభణ - ఏమీ లేవు. దాక్కుంది ఇంకా 
లోపలగా. 


47 వ. ==...” ప్రకశిక 


వొస్తున్నాడని భయం, సంతోషం. 
తీరా రాడేమోనని దిగులు, న్యూనత. 
వొస్తున్నాడని గర్వం. సిగ్గు. 
ఏమిటి అంత స్వతంత్రం? 
ఏమిటి ఇంత ఆలస్యం? 
తను తప్ప ఇంకేం కనపడకుండా ఐ, తన చుట్టూ ప్రాధేయపడి పాడాలి. 
తాను మాత్రం అందక, ఆకుల్లో, తప్పించుకుని వేధించాలి. 


నర్లక్ష్యంగా, అవలీలగా ఆకుల్ని 
వొత్తిగించి, తనని నలుగురి ముందూ 


4 బాహాటంగా చేశాడ. క్రీగంటితో చూసి, నర్లక్ష్యంగా, 
“పో, ధూర్తుడా! అంది. కాని తన అవలీలగా ఆకుల్ని 
కంఠ స్వరమేనా అది? ఏమి టా వొత్తిగించి, తనని 
తియ్యదనం, ఆ ఆహ్వానం? తనెంత నలుగురి ముందూ 
ప్రయత్నించినా తనకి లోబడని ఆ nD, | 
హృదయారాటం? 


వెడల్పయిన స్వరంతో, జుమ్ముమనే 
ఆ ఆపులేని ప్రేమగీతాన్ని అలాపిస్తో తన చుట్టూ తిరుగుతున్నాడు. 
ముందుకాళ్ళని తనవేపు జూచి, రెక్కల మీద రంగు రంగులుగా మెరుస్తో 
ఎండ. అతని వొంటి మీద రజపు మదపు వాసన తల తిప్పుతోంది. 


పొంగివచ్చే వరదమల్లే ముంచేసింది తన కింకేం తోచకుండా ఆ మధుప 
గీతం. సముద్రపు హోరుమల్లే రక్తపు పోటుమలైే. 


అడుగుతున్నాడు, నవ్వుతున్నాడు, తల వొంచి ముందు కాళ్లతో 
ప్రాధేయపడుతున్నాడు. “నీకోసమే అనంత కాలం నుంచీ వెతుకుతున్నాను. 
నా ఐశ్వర్యాన్ని నీ పాదాల ముందు గుమ్మరిస్తాను. తలెత్తి ఒకసారి నావంక 
చూడు”! అంటున్నాడు. 


అన్నీ అబద్దాలు, కాని, ఎంత మధురమైన అబద్దాలు! 


కన జనవరి-మార్చి, 2023 48 


నీ వొక్కతవే నే నాకు అన్నాడు. ఆ పుష్ప రజమంతా ఎక్కడిదో? 
ధూర్తుడు. 


తెల్లని రేకలు మెరిపించి చిన్న నవ్వు నవ్వి దాక్కుంది, ఆకుల మధ్య, గాలి 
సహాయంతో. 


అతను బలహీనంగా, 
మృదువుగా కొమ్మల్లో దాక్కునే తన 
అతిను బలహీనంగా, కోసం, ఇంకా రాడేం? వెళ్లి పోడు 
చానా నా నా కదా? మెరుస్తో, రెక్కల వూపుతో, 
దాక్కునే తీన కోనిం, లెఖ్క లేని పువ్వుల మధ్య పువ్వుని 
ఇంకా రాడేం? వెళ్లి అనవసరమని తలవూపింది సృష్టి. 
పోడు కదా? | స రేకులు రంగు తప్పి ముడతలు 
పడ్డాయి. కేసరాలు ఒక్కొక్కటే 
వూడి జాలిగా కింద ఆకుల మీద 
వాలి గాలి వూపుకి దుమ్ములో పడ్డాయి. కాని దృష్టిని తన గర్భం వేపు తిప్పి, 
తననీ, తన అందాన్నీ, ప్రపంచాన్నే మరిచింది పువ్వు. 


మబ్బుల నుంచి చివరి రంగుల్ని పిలుచుకుని సూర్యుడు ఎప్పుడు 
కడసారి శెలవు చెట్ల చిటారి కొమ్మల మీద గరుడుల నుంచి తీసుకొని 
వెళ్లిపోయాడో, ఎప్పుడు శాంతి గీతాల్ని వాయు కుమారులు పాడి కొమ్మల్లో 
కూచున్నారో, ఒక్క క్షణం విశ్రాంతి లేక తిరిగిన జీవులన్నీ ఎక్కడెక్కడ అన్ని 
వ్యావుర్తుల్నీ వొదిలి నీడలో వొదిగాయో, పక్షులూ, కోతులూ తన తలపై 
గుబుర్లలో ఎప్పుడు మాటు మణిగాయో గమనించనైనా లేదు పువ్వు. 


వెతికి వెతికి మూల మూలలు దాక్కున్న వెలుతురిని మింగేస్తోంది వెయ్యి 
నాలికలతో చీకటి. 


మొదటి నక్షత్రపు మిణుకు మిణుకు లోంచి జారిన కాంతిరేఖ మీద 
కూచుని వొచ్చి నిలిచాడు తన ముందు. 


తనపేరు పిలిచాడు. 
“ఎవరు” అంది పువ్వు. కాని తెలుసు తనకి, 


| 


49 వ. ==...” ప్రకశిక 


గజగజ వొణికింది. చుట్టూ చూసింది ఏడుసో. 

“రా! అన్నాడు. 

“నా పాపాయి" అంది. 

“నీ ప్రాణాన్ని నీ పాపాయి కిచ్చి నాతో రా!" అన్నాడు నవ్వుతో 
“ఎట్లా రానూ!” అని అరిచింది చివరి అరుపు. 

తన చేతిని పట్టుకుని, కన్నీళ్లు తుడిచాడు. 

“చూడు!” అన్నాడు. 


లోకమంతా పెద్ద ఎలుగు, అన్ని రూపాల్నీ, భిన్నత్వాల్నీ తనలో 
కరిగించుకుంటున్న మెత్తని వెలుగు. నేల మీద ఎండుటాకులనించి, ఆకాశాన 
నక్షత్రాల దాకా, అన్నిటినీ ఏకం చేసే దివ్యకాంతి, అంతా, అంతా, ఆ 
వెలుగంతా అతను. అన్ని చోట్లా అతను. 


పొట్టలోని ఆకళ్లని నింపుతో, పట్టుకు చీల్చుకుతింటో, చీకట్లో 
దాక్కుంటో, పిల్లలకి రసం తాగిస్తో, చంపుతో, ఏడుసోో, నవ్వుతో, కోపంతో 
దూకుతో, ఆనందంతో వూగుతో ప్రతి మూలా అతను, తన పాపాయిని 
లాలిస్తో, తాగిస్తో అతను. 


ce క్ర 


రా! 


నవ్వుతో తన వార్దక్యం, నిరర్హకత్వం, ఎండుతనం అంతా పోయి, 
బాల్యం. యవ్వనం, బలం, సంతోషం, మాతృత్వం, ప్రేమ, అన్నీ అతని 
ముందు అర్పించి మొక్కింది. 


అతని చెయ్యి పట్టుకుని అనంతాకాశంలోకి ఒక్క దూకు దూకింది. 


ఇంక భయమనేది లేదు. విచారం లేదు, సందేహం లేదు. సమస్తమైన 
ప్రసపంచంతో, కాలంతో అతి సన్నిహితుడతడు. అతని వేళ్లను పట్టుకున్న 
తన నింక ఏ మూల ఏ రూపంతో నిలిపినా ఆ కొత్త వుండదు. తనకోసం 
చేతులు జాచి వుంటాయి. చిరునవ్వులు వెలసి వుంటాయి. తన ఆగమనం 
కోసం గొప్ప విలువలు ఉంటాయి ఆకాశంలో తేలుతో, భక్తితో అతని 
మొహం వంక చూసి పక్కున నవ్వింది - ఆనందాన్ని అణుచుకోలేక! 


క జనవరి-మార్చి, 2023 50 


మేటి కథలు-లోతు వ్యాఖ్యలు 
సీ జీవన యానానికి 
తాత్విక పరిమళాలద్దిన 
కథ-*ఓ పువ్వు పూసింది 


డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర 
(© 91777 32414 


ప్రశంసల్లో, ప్రబోధాల్లో మాత్రం 
ఆకాశంలో సగంగా కీర్తించబడే స్తీ 
జీవితంలోని విభిన్న అవస్థల్ని ప్రకృతితో 
సంలీనం చేసి సంచలన రచయిత గుడిపాటి 
వెంకటాచలం ఆమె జీవితాన్ని తాత్వికంగా 
ఆవిష్కరించిన అపురూపమైన, అరుదైన 
కథ “ఓ పువ్వు పూసింది. స్తీ హక్కుల 
కోసం, ఆమె స్వేచ్చ కోసం తాను సృష్టించిన 
సాహిత్యమంతా తపించిన చలం 
హృదయాలకు హత్తుకొనే ప్రకృతి సంబధిత 
ప్రతీకలతోనే ఈ కథను రూపొందించడం 
ఒక అద్భుత ప్రయోగమనే చెప్పవచ్చు. దీనిని కవితాత్మక కథానికగా కూడా 
అభివర్ణించవచ్చు. 


సాహిత్యంలో ప్రీవాదమే ప్రవేశించని రోజుల్లో స్త్రీ స్వేచ్చ కోసం విపరీతంగా 
తపించి స్త్రీ సమస్యల్ని వినూత్న కోణాల్లో పరిశీలించి తన రచనల్లో స్తీ 
అస్తిత్వానికి పెద్దపీట వేసిన చలం తెలుగు రాష్ట్రాలలోని అనేకమంది 
మహిళాపాఠకులకు ఆరాధ్య రచయిత. తాను నమ్మింది నిజజీవితంలో 
ఆచరించి దానిని తన రచనల్లో ప్రతిఫలింపజేసిన ఈయన ముఖ్యంగా తన 
విలక్షణ శైలీవిన్యాసంతో తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించారు. 
దాదాపు ఒక దశాబ్బ్దకాలంపాటు ఆయన సాహిత్యం ఒక ఉప్పెనలా 


51 జనవరి-మార్చి, 2023 ప్రకణాక 


స్తీ జీవన యానానికి తాత్విక పరిమళాలద్దిన కథ- “ఓ పువ్వు పూసింది” 


విరుచుకుపడింది. చలం తన రచనల్లో పురుషస్వామ్య సమాజ దుష్ట 
లక్షణాలనూ, సనాతన సంప్రదాయాలనూ తూర్పారబట్టారు. వ్యక్తి స్వేచ్చకు 
ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. పాతివ్రత్యం, దాంపత్యధర్మాలలోని అసలైన 
స్వభావాన్ని ఎత్తిచూపారు. ఆయన నిర్మొహమాటంగా వెలిబుచ్చిన 
అభిప్రాయాలు సాహితీలోకంలోని పలువురిని కలవరపరిచాయి కూడా. 


1949లో వెలువడిన “ఓ పువ్వు 
పూసింది కథ స్తీ పురుషుల జీవన 


వైరుధ్యాలను అనేక ప్రకృతి వర్షనల ట్టి కా 
ద్వారా వెలికితీసింది. చీకటి వేళ టొ. పవ వ. 
ప్రారంభమయ్యే కథ చీకటివేళనే కథ స్త్రీ పురుషుల 
ముగుస్తుంది. రచయిత జీవన వైరుధ్యాలను 
4 వర్ణనావైదుష్యమే కథనంతటినీ అనేక వ్రీకృతి వర్ణనల 
' నడిపిస్తుంది. ఒక చిన్న ఉద్యానం ద్వారా వెలికితీసింది. } 


కాన్వాసుగా, పూలచెట్లు ప్రధాన 
కేంద్రంగా, ముఖ్యంగా స్తీ జీవితంలోని 
ఆనందాలు, ఆవేదనలు, తపనలు, ఆలోచనలు, ప్రేమానుభూతులు, అర్పిత 
భావనలు... ఇలా విభిన్న దశల్నీ ప్రకృతి సౌందర్యాలతో సంలీనం చేస్తూ 
విశ్లేషించింది. తాత్విక నేపథ్యంలో ఎన్నెన్నో ఆలోచనల పరంపరనూ, జీవన 
రహస్యాలనూ వెల్లడిస్తూ కవిత్వంలా సాగే చలం “మ్యూజింగ్స్‌ ప్రభావం ఈ 
కథ మీద ఎంతగానో వుంది. కథలోని పలు వర్ణనలు “మ్యూజింగ్స్‌ ను 
తలపిస్తాయి. ప్రకృతిలో భాగాలైన తల్లితీగ, పువ్వు, తుమ్మెద... ఈ మూడు 
పాత్రల చుట్టే మానవ జీవితానికి ప్రతిబింబంలా సాగుతుందీ కథ. వీటిలో 
కథానాయకిగా భావించే పువ్వు మీదే కథకుడి ప్రధాన దృష్టి వుంటుంది. 
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా, అపురూపంగా భావించే పువ్వులో 
కథకుడు పరకాయప్రవేశం చేస్తాడు. చలం అత్యంత సుకుమారమైన పువ్వు 
ద్వారా స్త్రీ మనస్తత్వాన్ని విశ్లేషిస్తాడు. తన ఆనందం కోసం, స్వార్ధం కోసం 
దాని మకరందాన్ని గ్రోలే తుమ్మెద ద్వారా పురుషాధిక్యతను ప్రకటిస్తాడు. 
ఈ రెండు ప్రతీకల ద్వారానే మానవ జీవిత సౌందర్యాన్నీ, ఆ సౌందర్యంలోని 
రహస్య మారాల్నీ అన్వేషిస్తాడు. మొగ్గదశనుంచి పరిమళాల్ని వెదజల్లుతూ 


క జనవరి-మార్చి, 2023 52 


విరబూసిన పుష్పం తీయని మాటలతో తనను వశపరచుకొని తన 
మకరందాన్ని గ్రొలి తనను గర్భవతిని చేసి తనకు దూరమైపోయే తుమ్మెద 
అహంకారానికి చలించిపోయి చివరకు మృత్యువులో ఆనందాన్ని 
వెతుక్కోవడం వరకూ ఈ కథ ఒక స్త్రీమూర్తి జీవితాన్ని దృశ్యమానం చేసి 
అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. స్త్రీ జీవితంలోని అతి ముఖ్యమైన భాగమైన 
ఆమె యవ్వన దశలోని ఆనందాన్నీ, అంతలోనే అది అంతులేని ఆవేదనగా 
మారిపోవడాన్నీ రచయిత ఒక్కరోజూ కాలంలో 'పువ్వుపూసి రాలిపోవడం' 
అనే ప్రకృతి ప్రక్రియతో మన కళ్లముందు నిలుపుతాడు. పఠితల 
హృదయాలను కలచివేస్తాడు. 


'అర్థరాత్రి అడవిలో పువ్వు 
పూసింది అని ప్రారంభమయ్యే 
కథలో ఆ పువ్వు చుట్టూ చీకటిని | 
చూసి భయపడడం, కౌమార 
దశలోని పువ్వు తల్లి తీగతో తనకు 
తలెత్తే పలు అనుమానాల్ని నివృత్తి 
చేసుకోవడం ఆడపిల్లగా 


“అర్ధరాత్రి అడవిలో 


పువ్వు పూసింది' అని 
ప్రారంభమయ్యే 
కథలో ఆ పువ్వు 
చుట్టూ చీకటిని చూసి 
భయవిడిడిం, గ్త్‌ జన్మించడంతోనే ఎదురయ్యే చేదు 
లారా అనుభవాల్ని గుర్తుచేస్తుంది. స్తీ 
జీవితం చుట్టూ అలముకొనే 
అవాంఛిత సామాజిక వాతావరణాన్నీ సూచిస్తుంది. అంటే ఇక్కడ రచయిత 
కథాగమనంలో సామాజిక వాతావరణాన్ని ప్రకృతి వాతావరణంతో సంలీనం 
చేసుకుంటూ వేళతాడు. ఆ పువ్వు కౌమార దశలోనే తనకు ఉత్సవాలు, 
వాయిద్యాలు, అరుపులు సంతోషాలతో కనిపించే అందమైన లోకాన్ని 
తనివితీరా ఆస్వాదిస్తుంది. 'ఒక్కసారి తన మొదళ్లల్లోంచి, నేలలోంచి 
చీల్చుకొని తనలోకి దిమ్మరించే అమృతంతో తాను నిండిపోతూ 
నవయవ్వనంలోకి అడుగుపెడుతుంది. ఆమె నవయవ్వనాన్ని రచయిత 
ఇలా వర్ణిస్తాడు. అకస్మాత్తుగా తనను మంచులో చీలుస్తో, పైన దొర్లి 
సముద్రమౌతూ అలలమల్లే మూర్చలు తెప్పించే పరిమళం. తనని, తన 
తల్లిని, గాలిని ఆకాశాన్ని నింపే, పొర్తే అలలుగా, జ్వాలలుగా తనలోంచి 
పరిమళాలు .. ఇక్కడ ఒక స్త్రీ సౌందర్యావస్థలోకి పరకాయప్రవేశం చేశాడు 


53 వ. ==...” ప్రకశిక 


రచయిత. అలలు, జ్వాలలు వంటి పదప్రయోగాలతో ఎంత లోతుగా ఆమె 
అనుభూతులను చలం తన పుక్కిట పట్టుకోగలిగాడో పైవర్ణన 
తెలియజేస్తుంది. ఇంకా యవ్వనదశలో ఆమె చేష్టల్ని రచయిత ఇలా 
వర్ణిస్తాడు... “అల్లరిగా గంతులేసింది. చప్పట్లు కొట్టింది. కళ్లలోంచే 
కాంతులు విసిరింది. ఎవరు అటు వెళ్లినా ఆకుల వెనుక దాక్కొని తొంగి 
చూసి పకపక నవ్వింది. పరిమళాన్ని ఎక్కడా అంతం లేని భాగ్యం మల్లే 
విరజిమ్మింది ప్రపంచం మీది. ఇక్కడ యవ్వన దశలో వున్న స్త్రీ తన 
అందాల్ని ప్రదర్శించాలనుకునే మనస్తత్వాన్ని వివరిస్తాడు. 'ఆకుల్లోంచి 
సగం తొంగిచూసి పరిమళాన్ని విసిరింది పువ్వు. వూపిరాడనీయక మొహానికి 
అడ్డుపడి, రెక్కల బలాన్ని లాగేసి ఆ పరిమళానికి తలతిరిగి ఆగాడు 
మధుపం.. అంటూ పురుషుడిని ఆకట్టుకొనే వైనాన్ని తెలియజేస్తాడు. 
పువ్వు తుమ్మెదను ఆటపట్టిస్తూనే తుమ్మెద కోసం తపిస్తుంది. ప్రేమలో 
వున్న స్తీ విచిత్ర మనస్తత్వం అ ఆ మనస్తత్వాన్ని చలం ఈ విధంగా 
విశ్లేషిస్తారు... 3 'వొస్తున్నాడని భయం, సంతోషం, తీరా రాడేమోనని 
దిగులు, వొస్తున్నాడని గర్వం, సిగ్గు, ఏమిటంత స్వాతంత్రం? ఏమిటి ఇంత 
ఆలస్యం? తను తప్ప ఇంకేం కనబడకుండలే. తన చుట్టూ ప్రాధేయపడాలి. 
తను మాత్రం అందక ఆకుల్లో త్‌ వేధించాలి... ఇలాంటి 
విచిత్రమైన ప్రేమ భావనలతో ఓలలాడడం స్తీ జీవితంలో ఒకానొక అద్భుత 
ఘట్టం. ఆ ఘట్టంలో ఆమెలో కలిగే ఆలోచనల పరంపరను ఇక్కడ 
వివరించాడు రచయిత. ఎట్టకేలకు పువ్వు తుమ్మెదను తనవైపుకు 
ఆకర్షించుకుంటుంది. “నీ కోసమే అనంతకాలంనుంచే వెతుకుతున్నాను. 
నా ఐశ్వర్యాన్ని నీ పాదాలముందు గుమ్మరిస్తాను.' అంటూ తుమ్మెద 
పువ్వును ప్రాధేయపడడాన్ని తన్న గొంతుకతో “మధురమైన అబద్దాలు గా 
రచయిత అభివర్షిస్తాడు. తుమ్మెద తీయని మాటలతో పువ్వు తుమ్మెదకు 
దాసోహమైపోతుంది. “రేకులు రంగులు తప్పి ముడుతలు పడ్డాయి. అన్న 
ఒక్క వాక్యంతో పువ్వూ, తుమ్మెదల జీవనమాధుర్యాన్నీ, పువ్వును చేరిన 
మధుపం దాని ప్రేమను గ్రోలిన తరువాత పువ్వులో కలిగిన శారీరక 
మార్పునూ, అనంతరం తుమ్మెద పువ్వు దరిదాపుల్లోకి కూడా రాకపోవడాన్నీ 
సూచిస్తాడు రచయిత. ఆలా ఒక స్త్రీ పురుషుడి ప్రేమకు దాసోహమై మరో 
ప్రాణికి ప్రాణం పోస్తుంది. ఆ తరువాత ఎప్పటికీ రాని అతనికై అహర్నిశలూ 


కన జనవరి-మార్చి, 2023 54 


స్తీ జీవన యానానికి తాత్విక పరిమళాలద్దిన కథ- “ఓ పువ్వు పూసింది” 


నిరీక్షిస్తుంది. ఇక పువ్వు గర్భవతి అయ్యే మరుసటి దశను రచయిత 
అత్యంత దైన్యంగా వివరిస్తాడిలా... “కేసరాలు ఒక్కొక్కటే వూడి జాలిగా 
కింద ఆకులమీద వాలి గాలి వూపుకి దుమ్ములో పడ్డాయి. కానీ దృష్టిని తన 
గర్భం వైపు తిప్పి తననీ, తన అందాన్నీ,ప్రపంచాన్నే మరిచిన పువ్వు... 
ఇక్కడ కేసరాలు(పుప్పొడి) పదప్రయోగం ఒక్కొక్కటిగా రాలిపోయే 
పువ్వు ఆశల్ని సూచిస్తుంది. “వెతికి వెతికి మూలమూలలు దాక్కొన్న 
వెలుతురిని మింగేస్తుంది వెయ్యి నాలికలతో చీకటి” అనే వాక్యప్రయోగం 
ఆసమయంలో చోటుచేసుకున్న స్తీ అంతులేని ఆవేదనను సూచిస్తుంది. 
వెలుగులు లాంటి స్తీమూర్తులను అణచివేసే చీకటి పురుషాహంకారానికి 
ప్రతీకగా కనిపిస్తుంది. ఆ పువ్వు మరో పువ్వుకు జన్మనిచ్చి రాలిపోవడంతో 
ఈ కథ ముగుస్తుంది. అయితే రచయిత స్త్రీని మృత్యువు వరించే ఘట్టాన్ని 
ప్రయోగాత్మకంగా వర్ణిస్తాడు. ఒక వెలుగులా వచ్చి మృత్యువు తనని 
దివ్యలోకాలకు పిలుచుకొని వెళ్లినట్టు పేర్కొంటాడు. 'లోకమంతా పెద్ద 
ఎలుగు. అన్ని రూపాల్నీ, భీన్నత్వాల్నీతనలో కరిగించుకుంటున్న మెత్తని 
వెలుగు. నేల మీద ఎండుటాకుల నుంచి ఆకాశాన నక్షత్రాల దాకా అన్నిటినీ 
ఏకం చేసే దివ్య కాంతి. అంతా, అంతా, ఆ వెలుగంతా అతను, అన్ని చోట్లా 
అతను ... అంటూ మృత్యువును వర్షించడంలో చలం తాత్వికత 
పరాకాష్టనందుకుంది. అప్పుడు అతని చెయ్యి పట్టుకొని పువ్వు 
ఆనంతాకాశాన్ని చేరుకొని ఆనందంతో తన్మయురాలౌతుంది. 
అనంతాకాశం స్వేచ్చను సూచిస్తుంది. ఇక్కడ అంతటి దివ్యలోకం భూమి 
మీదా ఆవిర్భవించాలని, బాధలన్నీ తొలగించుకొని స్తీ భూమి మీది 
దివ్యలోకంలో ఆనందంగా విహరించాలని రచయిత ఆకాంక్షించాడు. “ఇక 
భయమనేది లేదు. విచారం లేదు. సందేహం లేదు. సమస్తమైన ప్రపంచంతో, 
కాలంతో అతి సన్నిహితుడతడు. అతని వేళ్లను పట్టుకున్న తననింక ఏ 
మూల ఏ రూపంతో నిలిపినా ఆ కొత్త వుండదు. తన కోసం చేతులు జాచి 
వుంటాయి. చిరునవ్వులు వెలిసివుంటాయి. తన ఆగమనం కోసం గొప్ప 
విలువలు వుంటాయి. అంటూ మృత్యువును వర్షిస్తూనే రచయిత స్త్రీల 
జీవితాలను నందనోద్యానాలుగా మార్చే ఉత్తమ పురుషుల ఆగమనం కోసం 
అన్వేషిస్తాడు. ఇదే ఈ కథ పరమార్థం. 


55 వ. ==.” ప్రకశిక 


నన్నయ కాలం నాటి ప్రజల ఆహారం 


నన్నయ కాలం నాటి 
ప్రజల ఆహారం 


డాక్టర్‌ జి. వి. పూర్ణచందు 
(© 94401 72642 


నన్నయ భట్టారకుడు 
ఆంధ్రశబ్ద చింతామణిలో “స్వస్తానం, 
స్వవేషం, స్వభాష వీటిపైన అభిమానం 
ఉన్న రసలబ్దబుద్దులైన సత్పురుషులు 
వైకృత కావ్యాలను వ్రాస్తారన్నాడు. 
అంటే సంస్కృతంలో కాకుండా తమ 
మాతృభాషలలో రచనలు చేస్తారని! 
రాష్ట్రాభిమానం, జాత్యభిమానం, 
దేశాభిమానం అనే భావాలు మనుషుల్లో 
ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని 


ఆయన ప్రబోధం. 


రేనాటి చోళుల్లాంటి సామంతరాజులు, పండురంగడి లాంటి 
సేనాపతులు, యుద్ధమల్లుడి లాంటి రాజులూ తమ నిర్ణయాల్ని, 
సాహసకృత్యాల్ని, భక్తి వితరణ భావాల్ని తెలుగులోనే చెప్పుకున్నారు. 
రాజరాజ నరేంద్రుడు తెలుగులో భారతాన్ని రాయవలసిందిగా నన్నయను 
కోరాడు. “తెనుంగు నిలిపి రంధ్రవిషయంబున, జనసత్యాశయుని దొట్టి 
చాళుక్య నృపుల్‌ అంటూ, చాతుక్యరాజులు ఆంధ్ర ప్రాంతంలో తెనుగుని 
నిలిపారని నన్నెచోడుడు ప్రస్తుతించాడు. 


రాజరాజ నరేంద్రుడుకి తెలుగు భాషతోపాటు సనాతన మత గౌరవాన్ని, 


క జనవరి-మార్చి, 2023 56 


నన్నయ కాలం నాటి ప్రజల ఆహారం 


వర్గాశ్రమ ధర్మాలను తిరిగి నెలకొల్పాలనే కోరిక ఎక్కువ. నన్నయను 
తెలుగులో భారత రచనకు ప్రేరేపించి తద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు. 
వ్యాసభారతాన్ని ముక్కస్య ముక్క అర్థః అన్నట్లు అనువదించకుండా 
నన్నయగారు ఆంధ్రమహాభారతం అన్న పేరుతో స్వతంత్ర కావ్యంగా 
వబ్రాయనారంభించాడు. 


ప్రభుత్వ విధానాలే సంస్కృతిని ప్రేరేపిస్తాయి. బౌద్ధ, జైనాల నుండి 
వైదికమతం లోకి ఎక్కువమంది వచ్చి చేరుతున్న కాలం అది. వైదిక 
ఆచారాలకు ప్రాధాన్యత పెరిగింది. శాతవాహనుల గాథాసప్తశతి నాటికే ఈ 
పరిస్టితి కొంతవరకూ ఏర్పడినా నన్నయ కాలంలో అది నిలదొక్కుకుంది. 
శైవులు, వైష్పవులతో పాటు బౌద్దులు, జైనుల ప్రాబల్యం అక్కడ సమాజం 
మీద ఉంది. బోయల, సవరలు కూడా బలంగా ఉన్నారప్పుడు. కులవ్యవస్థ 
మరింత బలంగా నాటుకుంది. కన్నడ సంస్కృతి కన్నా భిన్నమైన రీతిలో | 
తూర్పుచాళుక్యులు తమ కాలపు సామాజిక వ్యవస్థని తీర్చిదిద్దారు. కన్నడ 
తెలుగు భాషల మధ్య ఎడం పెరిగిన కాలం అది! 


ఆ కాలపు ప్రజలపైన ఆయుర్వేద శాస్త్ర ప్రభావం చాలా ఉంది. 10-11 
శతాబ్దాలలోనే ధన్వంతరీ నిఘంటువు, నలుడి పాకదర్పణం లాంటి అనేక 
ఆయుర్వేద గ్రంథాలు వెలువడి దేశవ్యాప్తంగా ఆరోగ్య స్పృహని 
ప్రేరేపించాయి. సమకాలీన తెలుగు ప్రజలు వాటిని అందుకో గలిగారు. 
తెలుగు వారి ఆహారవిధానాలు 


ఆయుర్వేదపరంగా రూపొందేందుకు 
తినాలి, వింటే భారతీం “తింటే గారెలు తినాలి, వింటే 


భారతం వినాలి అనే సామెతతో 
భారతానికి, భక్ష్యాలకు తెలుగువారు 
ముడిపెట్ట గలిగారు. అప్పటి ప్రజలకు 
వరి, గోధుమలతోపాటు జొన్నలు, 
రాగులు, సజ్జలు కూడా తెలుసు. 
'చోతళ శబ్దానికి తమిళంలో 
జొన్నలని, తెలుగులో చోడి+లు= 


57 వ. ==.” ప్రకశిక 


నన్నయ కాలం నాటి ప్రజల ఆహారం 


చోళ్లు, రాగులు. లేదా తమిదెలనీ అర్థం. మౌలికంగా చాళుక్యులు 
రాజపుత్రులని, క్రమేణా ద్రావిడ జాతులపైన ఆధిపత్యం సంపాదించి, 
వారితో కలిసిపోయారని చెపారు. “చులుకము' అంటే బ్రహ్మగారి దోసిలి 
(పుడిసిలి) అనే అర్థంలో ఈ చాళుక్య శబ్దం ఏర్పడిందని ఒక వివరణ ఉంది. 
రాజరాజ నరేంద్రుడి నుండీ తమిళ చోళచక్రవర్తులతో తూర్పుచాళుక్య 
రాజులకు సంబంధాలు బలపడి చాళుక్య చోళులుగా మారారు. 


భూమ్మీద జీవించే జీవులకు 
ఆహారం అవసరం. దేవతలు ఏం 


తిని బతుకుతారో తెలీదు. వారికి భూమ్మీద్‌ జీవించే 
ఆకలి దప్పులుండవని అంటారు జీవులకు ఆహారం 
| గానీ, హవిస్సులలో వాటాలు అవసరం. దేవతీలు 
4 వెడ్తున్నాయికాబట్టి వారికీ ఆహారం ఏం తిని బతుకుతారో 
అవసరమే! అగ్నిదేవుడికి, తెలీదు. వారికి ఆకలి 
గరుత్మంతుడనే పరివార దేవతకి దవ్యలుండివని 
వారివారి ఆహారాల్ని తీసుకునే అంటారు 
వరాలున్నాయి. గజ కచ్చప 


భక్షణము అనే కథలో ఆస్తికోసం 
కొట్టుకున్న అన్నదమ్ములిద్దరూ ఒకరిని ఒకరు శపించుకుని ఏనుగు, 
తాబేలుగా మారతారు. అయినా కొట్టుకోవటం ఆపరు. “అని నీ కాహరంబు 
సుమ్మరుగుము కార్యసిద్ధి యయ్యెడన్‌ అని, వాటిని తినే అధికారాన్ని 
గరుత్మంతుడికివ్వటం ఈ కథ సారాంశం. తండ్రి ఆస్తికోసం అన్నదమ్ములు 
కలహిస్తే ఆ ఇద్దరినీ మూడో వాడొచ్చి తన్నుకుపోతాడనే నీతి ఈ కథలో 
కనిపిస్తుంది. 'గరుత్మంతుడికి పాములు సహా జంతుమాంస భక్షణను 
అధికారికంగా ఇచ్చినట్టు “సర్పాశనం' కథ చెప్తోంది. ఎలికల్ని, పాముల్ని 
గద్దలు తినటం సహజం. మరి, జంతువుల మాంసభక్షణం మానవులకూ 
అంతే సహజమా? ఈ ప్రశ్నకు నన్నయగారు పరోక్షంగా “నిషాద 
భక్షణావసరమున బాహ్మణులను పరిహిరింపుము" అని సమాధానం 
ఇస్తాడు. జంతువుల్ని వేటాడి తినే నిషాదుల్ని కూడా తినే అధికారాన్ని 
గరుడుడికి ఇస్తూ, ఇందులోంచి బ్రాహ్మణులను పరిహరించమన్నాడు. 
ఎందుకంటే, వారు మాంసం తినరు కాబట్టి! 


క జనవరి-మార్చి, 2023 58 


తెలుగువారిలో సంఖ్యరీత్యా మాంసాహారులే ఎక్కువైనప్పటికీ, వీరు 
శుద్దమాంసాహారులు కారు. రోజువారీగా శాకాహారాన్నీ, అప్పుడప్పుడూ 
మాంసాహారాన్ని తింటూ ఉంటారు. అందుకని ప్రాచీన కావ్యాలన్నింటిలో 
శాకాహార వర్షనలే ఎక్కువ కనిపిస్తాయి. 


కామధేనువు సాయంతో 
వశిష్టుడు విశ్వామిత్రుడికి, అతని 
కామధేనువు పరివారానికి అతిథి మర్యాదలు 
న న సస చేసిన సందర్భంలో నన్నయ చేసిన 
టం చ న. ఈ వర్లన చూడండి: గ్రామీణాహారం 
ఏరివారానికి అతిధి (పులుసు,మసాలాలు, నూనెలు 
మర్యాదలు చేసిన పోసి వండిన వంటకాలతోకూడిన 
సందర్భంలో నన్నయ నాగరిక ఆహారం), ఆటవిక ఆహారం 
చేసిన ఈ వర్పన (ఫలాలు, కందమూలాలతో కూడిన 
చూడండి న ఆహారం), తీపి, పులుపు, ఉప్పు, 
కారం, వగరు చేదు రుచులతో 
కూడిన భోజనం, మధుర రసాయన 
పానీయాలు, పాలు, అమృత సమానమైన లేహ్యాలు (పచ్చళ్లు), గారెలు 
బూరెలు, అప్పాల్లాంటి భక్ష్యాలు, పీలుస్తూ తినే పులుసులు, పాయసాది 
పేయాలు, చెరకురసం, రత్నవస్తాదులు మొదలైన సమస్త మనోవాంఛితాలన్నీ 
ఆ కామధేనువు ద్వారా పొంది వశిష్టుడు వడ్డించాడట. ఆనాటి ఆహారం 
ఈనాటి మన ఆహారానికి నకలుగానే ఉంది! అయితే ఆయుర్వేదానుసారం 
జీవించారు కాబట్టి ఆ ప్రజలకు గ్రామ్యాహారం అజీర్తికరం అని తెలుసు! 


ఆదిపర్వం బకాసురవథ ఘట్టంలో కొన్ని ఆహార పదార్గాలున్నాయి. 
ఏకఛత్రపురవాసులు ప్రతిరోజూ ఒక ఎద్దు మోయగల మంచి బియ్యపు 
అన్నం, 20 తూముల ధాన్యం, 2 దున్నపోతులు, పంచభక్ష్యాలతోకూడిన 
వంటకాల్నీ, వాటిని తీసుకెళ్లే ఒక మనిషినీ ఆహారంగా పంపాలనేది 
నియమం. బండి నిండా వాటిని నింపాక, మొదట భీముడికి కడుపునిండా 
అన్నం పెట్టారు. భీమసేనుడు ఇష్టాన్న భోజనం చేసి, సంతృప్తి చెందినట్టు 
చేసిన వర్ణన ఇది. 


59 వ. ==...” ప్రకశిక 


“పలుదెజంగుల పిండివంటలు బప్పుకూడును “నేతికుం 
డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ 
నలఘుసత్తుుడు మారుతాత్మజు6 డన్నిటన్‌ గత ఖేదుండై 
బలము గల్లి కడంగె నప్పుడు బ్రావ్మాణార్థము సేయయాన్‌” 


రకరకాల పిండివంటలు, పప్పన్నం, కుండై నెయ్యి, బెల్లం, 
కుండర్నిండా పెరుగుతో భీముడు 
ఈ యిష్టాన్న భోజనం చేసి సంతృప్తి లీ 


చెందాడు. బ్రాహ్మణుడికి వ. 


రకరకాల 


బకుడికి ఆహారంగా భీమసేను ( ఫిండివంటలు, 
వెడుతున్నాడు క్రాబట్టి ఈ వ. వవృన్నం, కుండెడు 
బ్రాహ శణార్థం. అంటాడు నెయ్యి, బెల్లం, 


నన్నయగారు! భీముడు బండి 


కుండిలిండా 
తోలుకుంటూ బకాసురుడు ఉండే డా 


చోటుకు వెళ్లాడు. యమునా తీరాన పెరుగుతో భీముడు 
బండి నిలిప్‌ అతన్ని పిలిచాడు. కణాల ల ల 
వాడు ఎంతకూ రాలేదు. అందాకా చేని సంతృప్తి 
ఊరికే ఉండటం ఎందుకని, ఆ చాచాడు. 


బండిలో ఆహార పదార్ధాలన్నీ తనే 
ఒక్కొక్కటిగా తినేసాడు. 


సభాపర్వ ౦లో ద్రౌపది లావణ్యాన్ని చూసి కౌరవుల భార్యలు ఈర్ష్య 
చెందారని నెన్సయగారు ఇలా వర్ణిస్తాడు. “అఖిల లావణ్య 


పుంజంబు నబ్దభవుండు/ మెల6ంతగా దీనియందు నిర్మించె నొక్కొ / 
కాని నాండిట్టి కాంతి యేకాంతలందు/ నేల లేదని సామర్షహృదయ లై లేప" 
అని. ఇక్కడ లావణ్యం అనే పదానికి విస్తృతార్థమే ఉంది. లావణ్యం ఆంటే 
“ముక్తాఫలచ్చాయావదంగదృశ్యమాన కాంతి" అంటే ముత్యంలాగా మెరిసే 
చర్మసౌందర్యం అని నిఘంటువులు అర్జాన్నిచ్చాయి. కానీ, “లవణము 
యొక్క భావము లావణ్యము' అని దాని అన్వయార్థం. సైంధవ లవణం 
అనేది ఉప్పుగా ఉండే తెల్లని కొండరాయి. పెద్ద “ఉప్పురాయిని పగల 
కొట్టినప్పుడు అది పలకలుగా పగిలి, దాని స్పిగ్గత్వం చేత సూర్యకాంతికి 
తళతళా మెరుస్తుంది. ఆ మెరుపుని “లావణ్యం” అంటారు. 


ఆహారం జీవనాధారం కాబట్టి ఆహార ప్రస్తావన లేకుండా సాహిత్యం 


క జనవరి-మార్చి, 2023 60 


నన్నయ కాలం నాటి ప్రజల ఆహారం 


ఉండదు. అయితే, మనిషి మానవుడిగా ఎదగటానికి కావలసిన రాజకీయ 
సామాజిక నియమాలకు ప్రాధాన్యత _ నివ్వటంతో నన్నయగారి 
ఆంధ్రమహాభారతంలో ఆహారపదారాల కరువు తక్కువగా 
కనిపించినప్పటికీ, వాటిని ప్రస్తావించకుండా ఆగలేకపోయాడు నన్నయ. ఆ 
ఆహారంలో తెలుగుదనం రసాలూరుతుంటుంది. 


గమనిక : 23-07-2022 రాజమహేంద్రవరంలో “ఆంధ్రమహాభారత అవతరణ 
సహస్రాబ్ది, నన్సయ భారత సహస్రాబ్ది మహోత్సవాల సందర్భంగా చేసిన ప్రంసంగ పాఠం. 


= 


శ్రీ మూని వెంకటా చలపతి 
(© 73966 08221 


వాడు అంతే! కొన్ని గింజలను 

నాలుగు అక్షరాలు తెచ్చి పక్కవాడి సంచి సొరుగులొ దాచాలని 

ఓ కవిత అల్లి సూర్యుని కిరణాలకు శ్రమజీవుల చెమటకు 
ప్రజల మనసును దోచుకెళ్తాడు! దండం పెట్టి ఆ దారిలో నడవాలంటాడు! 
వపెదుని ఆకలికి అన్నంతో పాటు 

నాలుకపై పూసి సత్యాన్ని ఉమ్మద్దు నాలుగు పుస్తకాలు నంజుకుతిని 
చప్పరించి మింగమంటాడు! పక్కవాడు నవ్వినప్పుడే పండగ అంటాడు! 
కోయిల స;రాని వాడు అంతే! 


కాకి కూతను శ్రద్దగా ఆలకించి కాలాన్ని సిరా చుక్కలో ముంచి 
సమాజంలోని ఎత్తుపల్లాలను నిన్నటికి రేపటికి మధ్య సంధి కాలంలో 
కలంతో చదును చేస్తానంటాడు! తన్‌ జ్ఞాపకాన్ని ఒక్క సంతకంతో ముగిస్తాడు! 


ఎగిరే రెక్కకు దున్నే నాగలికి 
అనుబంధం రుణానుబంధమేనని 

పారే కాలువలో నీరు తాగి 

రేగడినేలలో గొంతు ఎండేలా అరుస్తాడు! 


61 వ. ==...” ప్రకశిక 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


పరిశోధనా వ్యాసం 


కారిల్‌ కథలు:దేశభక్తి 


ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి 
Ce TT ELLEN TE 9949058611............... త 


ప్రస్తావన: 

సమాజం సంఘర్షణాత్మకమైంది. అనేక సంఘర్షణల మధ్య మానవుని 
జీవితం నలుగుడుపడుతూ సాగుతుంటుంది. ఏ వొక్కరూ స్థిమితంగా 
జీవిస్తున్నామన్న సంతృప్తి మానవ సమాజంలో కనపడటం లేదు. అనునిత్యం 
ఆరాటపోరాటాల సంఘర్షణలో జీవించడం అలవాటయింది. ఈ 
సంఘర్షణల నుండి బయటపడటానికై మానవుడు చేస్తున్న ప్రయత్నాలు 
అన్నీఇన్నీ కావు. ఈ పరుగుల ప్రయత్నాలలో ఎన్నో సంఘటనలను 
ఎదుర్కోవలసి వస్తుంది. ఆ సంఘటనలు వైయక్తిక సంబంధాలుగానూ, 
సామూహిక సంబంధాలుగానూ, రాష్ట్ర సంబంధాలుగానూ, దేశ 
సంబంధాలుగానూ, ప్రపంచ సంబంధాలుగానూ ఉంటున్నాయి. ఈ 
సంఘటనలు వైయక్తికంగా కాకుండా సమాజగతంగా జరిగినపుడు 
మానవస్పందన అనేకకోణాలలో వెలువడుతుంటుంది. కథకులు, 
రచయితలు, కవులు వీటిపై స్పందిస్తూ రచనలు చేస్తుంటారు. అటువంటి 
సాహితా?ని; సంఘటనాతుక సాహిత;౦ అంటారు. అంటే మనం నివసిసున; 


క జనవరి-మార్చి, 2023 62 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


ప్రదేశంలో గానీ, మన రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ, ప్రపంచవ్యాప్తంగా గానీ 
ఏదైనా ఒక సంచలనాత్మక సంఘటన జరిగినపుడు ఆ సంఘటనను 
ఉద్దేశించి సాహిత్యం అల్లుకుంటే ఆ సంఘటన సమాజాన్ని కుదిపేస్తే, 
దానివల్ల జరగరాని తీరని నష్టం వాటిల్లితే, ఆ దురదృష్టపు చర్యవల్ల 
ప్రాణనష్టం, మాననప్పం వాటిల్లినపుడు సమాజం అతలాకుతలమై 
తల్లడిల్లినపుడు ఆ దుర్భటన సృజనరూపంలో వెలుగొందినపుడు కొంతకాలం 
అది ప్రజలమధ్య తారాడుతుంది. మరికొంత కాలానికి దాని ప్రభ 
తగ్గుతుంటుంది. కానీ దానిని చదివినపుడల్లా ఆ సంఘటన మనసును 
అతలాకుతలం చేస్తూ నాటి క్షోభను మననంలోకి తెస్తుంటుంది. ఉదా. 
కారంచేడు సంఘటన, అమెరికాలో ట్విన్‌ టవర్స్‌ పై జరిగిన ముష్కర 
దాడి, నిర్భయ అత్యాచారం, ముంబయ్‌ కాల్పులు, కార్సీల్‌ యుద్ధంఇలా 
ఎన్నో సంఘటనలు. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా K 
ఏర్పడిన అస్తవ్యస్త స్థితిని చిత్రీకరించి సృజన చేశారు. వీటినే సంఘటనాత్మక 
సాహిత్యం అంటారు.అటువంటిదే కార్గిల్‌ కథల సంపుటి. 


ప్రజాస్వామ్య భారతదేశంలో 
వ్రజాస్వాము సహజమైన దేశభక్తి అంటే 
భారతదేశంలో ఎప్పటికప్పుడు ప్రజలూ పాలకులూ 
సహాజమైనీ దేశభక్తి 


తమ పనులను ఆలోచనలనూ 
విధానాలనూ సమీక్షించుకుంటూ అవి 
వైయక్తిక అభివృద్దికి దోహదపడుతూ 
ప్రజలూ పాలకులూ దేశ జ భాగస్వామ్యం 

తీమ వినులను అవుతున్నాయా" లేదా అని 

ఆలోచనలనూ బేరీజువేసుకుంటూ ముందుకు 

విధానాలనూ పోవడం. ఇందుకు భిన్నంగా మనిషి 
నమీక్షించుకుంటూ.. (క = స్వార్గానికి తన్ను తాను మోసం 
చేసుకుంటూ కులం మతం ప్రాంతం 
ధనాపేక్ష పేరిట అకృత్యాలు చేస్తూ, 
దేశాన్ని దుయ్యబట్టడం, దేశద్రోహపు పనులలో భాగస్వామ్యం వహించడం, 
మోసపూరిత దృకృథంతో _ ధనార్హనచేయడం, ప్రజాస్వామ్యానికి 
తూట్లుపోడిచే దుష్ట రాజకీయ చేష్టలు చేయడం, దేశ ఆర్థిక వనరులకి 


63 TNE ప్రకశిక 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


తూట్టుపోడవడం వంటి అంశాలలో దేశభక్తి కానరాదు.ఇవి రెండూ ప్రకృతి 
వికృతి రూపాలు. మరోపక్క చూస్తే సాధించుకున్న స్వరాజ్యాన్నీ 
కాపాడుకోవడంలో ఎందరో సైనికులు అనునిత్యం చలి, ఎండ, వాన, 
కొండ, లోయ, అడవి, సముద్రం, నీళ్లు, నిప్పు, గాలి, తుపాను అనకుండా 
దేశరక్షణకై పాటుపడుతున్నారు. వీళ్లు భూభాగంపైన, సముద్రంలోనూ, 
గగనమార్గంలోనూ రక్షణ పనులలో నిమగ్నులై ఉంటారు. వారికి ప్రాణం 
తమ శ్వాస కాదు.దేశ రక్షణే వారి శ్వాస, ప్రాణం. చాలామంది దేశరక్షణార్థం 
తమ ప్రాణాల్ని బలిత్యాగం చేస్తుండడం మనం వార్తల్లో చదువుతూ వింటూ 
చూస్తూ ఉంటున్నాం. సైన్యమంటే ఉద్యోగంకాదు. సైనికులు ఉద్యోగస్తులు 
కారు. ఆబాల గోపాలమూ నమస్కరించ మనస్కరించు వారే సైనికులు. 


స్వాతంత్ర్యానంతరం oo 
భారతభూమి పె కయ్యానికి తి 
వ్‌ స్వాతంత్ర్యానంతరం 
కాలుదువ్వుతున్న పాకిస్తాన్‌, చైనా FY. న్‌ ని 


దేశాలు పైకి స్నేహ హస్తాన్ని 
చాచుతూ చాప కింద మంటలు 


భారత... 


పెట్టే తీరు మనకి కొత్తేమీ కాదు. కాలుదువ్వుతున్న 
స్వాతంత్ర్యం వచ్చింది మొదలు పాకిధ్ధాని దైజ= 
మనకి అనేక సందర్భాలలో ర దేశాలు ఫైకి సే న్నా 
చేదుని అందిస్తూనే ఉన్నాయి. హస్తాన్ని చాచుతూ 
పొంచి ఉన్న దొంగల్లాగా దొంగదెబ్బ చాల కింద మంటలు 
తీస్తూనేఉండటం ఆ రెండుదేశాలకు ఫెట్టే తీరు మన్‌కి 
అలవాటయింది. ఎప్పటికప్పుడు కొత్తేమీ కాదు. 


అప్రమత్తంగా ఉండవలసిన స్టితి 
భారత సైన్యానిది. ఈ క్రమంలోనే 
పాకిస్తానీయులు 1947-48లో జరిపిన కాశ్మీర్‌ ముట్టడి, 1965లో జరిపిన 
రెండవ దండయాత్ర, 1971లో పాకిస్తాన్‌ జరిపిన మూడవ ముట్టడి, 
1999లో జరిపిన కార్గిల్‌ దండయాత్రలలో భారత త్రిదళ సైనికుల 
వీరోచితపోరాటంద్వారా ప్రపంచదేశాలకు భారత స్థైర్యాన్ని 
చాటిచూపించారు. పై యుద్దాలలో సెనికులు 1/,000 మంది వీరమీరణం 
పొందారు, 30,000 వంది క్షతగాత్రులైనారు. 


కన జనవరి-మార్చి, 2023 64 


కార్గిల్‌ కథలు : దేశభక్తి 


భారత సైనికులు ప్రాణాలను 
పణంగా పెట్టి శత్రుదేశాల చాటుమాటు 
చొరబాట్లను ఎదుర్కొని, శత్రువులతో 
పోరాడటం, శత్రువులను 
మట్టుబెట్టడం, లేదా తరిమికొట్టడం 
బాధ్యతగా భావించారు. ఈ వీరోచిత 
పోరాటంలో ప్రాణాలను ఫణంగా పెట్టి 
దేశ రక్షణే ధ్యేయంగా పోరాడి 
భరతమాత కీర్తిని హిమగిరిశిఖరాన 
నిల్సిన సైనికులు ఎందరెందరో. పాకిస్తానీయ జవాన్లకు చుక్కలుచూపి 
భారత సైనికులు తమ సత్తాను నిరూపించారు. ఎన్ని సార్లు నడ్డివిరిచినా 
పాకిస్తాన్‌ బుడ్డ బెదిరింపులతో అపుడపుడూ తోక జాడిస్తూనే ఉంది. 
అయినా వెన్ను చూపేదిలేదని ప్రపంచానికి భారత్‌ సైనికులు చాటిచెప్తున్నారు. 


ఆధునిక సాహిత్యం ఆవిర్భావం నాటికే దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్య 
వ్యతిరేకతతో స్వాతంత్ర్య సమర పోరాటం ముమ్మరంగా సాగుతుండింది. 
మనదేశంలోని కవులు రచయితలు నాటినుండి నేటివరకూ ఏ 
సందర్భంలోనయినా దేశంలో జరిగే విద్రోహక చర్యలను ఎండగడుతూ, 
విదేశీ చొరబాట్లను, యుద్దాలను వ్యతిరేకిస్తూ సైనికుల పక్షంవహించి 
వారివీరోచిత చర్యల్ని, ఎదుర్కొను విపత్కర సంఘటనల్ని, వీరమరణాన్నీ, 
యుద్దస్తావరాల్లోనూ క్షేతంలోనూ వీరి జీవనశైలిని చిత్రీకరిస్తూ, 
దేశభక్తినిపెంపొందించే రచనలతో సైనికులకు మద్దతుగా ప్రజలను 
అప్రమత్తం చేస్తూ ఇబ్బడిముబ్బడిగా సాహిత్యం వెలువరించారు. ఇటువంటి 
సాహిత్యంఅన్ని భాషల్లోనూ అన్ని ప్రక్రియల్లో నూ దేశభక్తి సాహిత్యం పేరుతో 
పుష్కలంగా దొరుకుతుంది. వెతుక్కుంటూ పోతుంటే ఇసుకపాతరలాగా 
వస్తూనేవుంది. 


అటువంటి అనేకంలో ఒకటి కార్గిల్‌ కథలు సంపుటి. కార్గిల్‌ యుద్దంపై 
చిత్రీకరించిన దృశ్యమాలికలతో అందించారు.దీనిని కాటూరు రవీంద్ర 
త్రివిక్రమ్‌ రచించారు. సాహితీ వాచస్పతి బిరుదుపొందిన శ్రీ కాటూరి 
రవీంద్ర త్రివిక్రమ్‌ కృష్ణాజిల్లా వాసి. 16సం.రాలు భారత వైమానికదళంలో 


65 వ. ==...” ప్రకశిక 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


పనిచేశారు. యుద్దాలలో పాల్గొన్నారు. కొన్ని వందల కథలు రాశారు. 
రచయితకు యుద్దరంగంతోనూ సైనికదళంతోనూ ఉన్న స్వీయానుభవం 
వాస్తవిక దృక్పథంతో సృజనచేయడానికి సహకరించింది. ఈ పోరాటం 
జరిగిన తీరును, ప్రాంతాన్నీ, అందులో మరణించిన గాయపడిన సైనికుల 
వీరోచిత పోరాటాన్నీ చిత్రీకరిస్తూ కార్గిల్‌ కథలనే పేరుతో సంపుటంగా 
వెలువరించారు. దీనిని చినుకు పబ్లికేషన్స్‌, విజయవాడ వారు ప్రచురించారు. 
ఇందులో మొత్తం 29 కథలున్నాయి. ఇందులోని ప్రతి కథ కార్గిల్‌ 
యుద్దంలో జరిగిన సైనికచర్య చిత్రీకరణకు ప్రతీక.ఇవి కేవలం సృజనకథలు 
కావు. కార్టిల్‌ కథలు సంపుటిలోని సంఘటనలన్నీ మనకు దృశ్యమాలికలుగా 
కనిపిస్తుంటాయి. వీటిని కథలు అనడంకంటే చిత్రమాలికలు అంటే 
బాగుంటుంది. చాలా వరకు ఇందులో కార్గిల్‌ యుద్ద సమయంలోని 
నిజస్టితిని చిత్రీకరించిన కథలే ఉన్నాయి. 


ఈ కథలలోని వస్తువు యుద్దవీరులనుండి, వారి సహచరులనుండి 
సేకరించిన సమాచారం ఆధారంగా వెలువడినవి. ఎక్కువ భాగం కార్గిల్‌ 
యుద్ద భూమిలోని విశేషాలు రచితమై ఉన్నాయి. అక్కడక్కడా రచయిత 
సృజన ఉంది. అయితే సృజన చేసిన విధంకూడా సజీవ దర్శనంగా 
చిత్రీకరించడం చూస్తే సైనిక కుటుంబాలతోనూ సైనికరంగంతోనూ 
యుద్దభూమితోనూ రచయితకున్న పరిచయందగ్గరి సంబంధమని 
స్పష్టంగా తెలుస్తుంది. 


నిశ్శబ్ధ యుద్దతంత్రంతో చాపకిందపాములా దూరి అదనుచూసి భారత్‌ 
ను కాటువేయడనికి పాకిస్తాన్‌ వేసిన దురాగతమైన పన్నాగం కార్గిల్‌ 
యుద్దం. కార్గిల్‌ యుద్ధం 1590లో జరిగింది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో 
కార్గిల్‌ ఒక జిల్లా. ఇది 
హిమాలయ పర్వతాలలోని 
లోయ ప్రాంతం. కార్గిల్‌ 
ప్రాంతంలోని సర్వత 
శ్రేణులుపాకిస్తాన్‌ వైపు 
ఏటవాలుగానూ భారత్‌ వైపు 
నిటారుగానూ ఉంటాయి. 


క జనవరి-మార్చి, 2023 66 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


ఈ ప్రాంతం సముద్రమట్టానికి 18,000 ఆడుగుల ఎత్తులో ఉంది. వేసవి 
కాలంలోనూ ఎముకలుకొరికే చలి గజగజలాడిస్తుంటుంది. ఈ ప్రాంతంలోని 
వాతావరణాన్ని తట్టుకోవడమంటే ప్రాణాలకు ముప్పు కొనితెచ్చుకున్నట్లు. 
అలాంటి దారీతెన్ను తెలియనిపర్వత సానువుల్లో చీకటిమాటున శత్రువుల 
చొరబాటు. 


ఇటువంటి తరుణంలో 

తాషీనామ్‌ గ్యాల్‌ అనే స్తానికుడు 

ఇటువంటి పశువుల్ని కార్గిల్‌ కొండలమీద 

తరుణంలో మేపుకు తీసుకుపోతుంటాడు. 

తాతీనామ్‌ గ్యాల్‌ బైనాక్యులర్‌ తో చూస్తూ దూరంగా 

అనే స్థానికుడు వెళ్లిన పశువుల్ని మందలోకి 
ఫశువుల్ని కార్గిల్‌ తోలుకొచ్చి మలేస్తూ ఉంటాడు. | 

కొండలమీద్‌ మందలోని ఎద్దు కనపడక పోవడంతో 

మవుకు తీసుకు బైనాక్యులర్‌ సాయంతో ఎద్దును 

పోతుంటాడు. ౧) వెతుక్కుంటూ శిఖరంపైకి 


వెళుతుంటే ఆరుగురు పాకిస్తానీ 
సైనికులు పహరా కాస్తూ కన్పించారు. 
వెంటనే అతను ఆలస్యం చేయకుండా అతనికి సమీపంలో ఉన్న ఆర్మీపోస్టుకు 
పరిగెత్తుకెళ్లి తానుచూసిన విషయం చెప్పాడు. అతను చెప్పిన విషయాన్ని 
నిజనిర్ధారణ చేసుకుని తాషీనామ్‌ గ్యాల్‌ ని అభినందన పూర్వకంగా 
ఆలింగనం చేసుకుని 50,000 నగదు బహుమానం ప్రకటించారు. 
నాటినుండి నేటివరకూ భారత సైన్యం తాషీనామ్‌ గ్యాల్‌ ని యూనిఫామ్‌ 
వేసుకోని సిపాయిగా గౌరవిస్తూనేవుంది. 


ఇరు దేశాల ఒప్పందాలకు విరుద్దంగా సరిహద్దుల్ని దాటి మదేశంలోకి 
చొరబడింది. వాస్తవాధీన రేఖనుండి భారతదేశంవైపు కార్గిల్‌ కు ఉత్తరంగా 
80 కిలోమీటర్ల పొడవున దట్టమైన మంచుకొండలపై 16 వేల నుంచి 18 
వేల అడుగుల ఎత్తున ఉన్న కార్గిల్‌ కొండల్లో కి పాకిస్తాన్‌ దేశం శత్రువుల 
ప్రోత్సాహంతో వందలాదిమంది సాయుధచొరబాటుదార్లను పంపింది. 
వీళ్లు మంచుదిన్నెలమాటున కీలకప్రాంతాలల్లో పటిష్టమైన స్థావరాలను 


67 వ. ==...” ప్రకశిక 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


ఏర్పరచుకున్నారు. బంకర్లు తవ్వుకుని వాటిని ఇనుపచట్రాలతో కోటల్లా 
నిర్మించుకున్నారు. శక్తివంతమైన శతఘ్నులు, మెషిన్‌ గన్లు చేరవేసుకున్నారు. 
కావలసినంత  మందుగుండుసామగ్రిని ఆయుధాలను ముందస్తుగా 
భద్రపరచుకున్నారు. ఆరు నెలలపాటు ఉండటానికి కావలసిన 
ఆహారపదార్థాలను అందుబాటులో ఉంచుకున్నారు. అదనుచూసి శ్రీనగర్‌ 
ఆలే రహదారిపై వస్తున్న భారత సైనిక వాహనాలను పేల్చివేయడం, కాశ్మీర్‌ 
ప్రాంతంలో కల్లోలాలు సృష్టించడం, భారత ఆయుధాగారాల్ని గుర్తించి 
పేల్చివేయడం వంటి దుశ్చర్యలకు ఆలవాలంగా ముందస్తు బందోబస్తు 
చేసుకున్నారు. ఈ దుశ్ళర్యభారత్‌ కుపెనుసవాలుగా మారి కార్గిల్‌ 
యుద్ధంగా రూపొందింది. 


ఇక కథా గమనరీతిని చూస్తే కథలలోని విషయమంతా కార్టిల్‌ 
జిల్లాలోని పర్వతక్రేణులైన "టైగర్‌ హిల్‌, టోలోలింగ్‌, యాల్లోర్‌ 
(పొజిషన్‌ 5302 అంటారు) (ఈ కొండ 18,000 అడుగుల ఎత్తు), 
కార్గిల్‌, బటాలిక్‌ సెక్టర్‌, ద్రాస్‌ సెక్టర్‌, రాకీనాబ్‌, దిహరిప్‌ సానువుల్లో 
జరిగిన యుద్ద విజృంభన సంఘటనలు. సైనికుల గమనం, సైనికుల 
మరణం, సైనికుల క్షతగాత్రత, వీరోచిత పోరాటంలో పొందిన విజయ 
విహారం. మరో కోణంలో సైనికుల కుటుంబం, కుటుంబీకుల ఎదురుచూపు, 
కుటుంబసభ్యుల స్టెర్యం, మనోనిబ్బరం, దేశభక్తి, పిల్లల్లో సైనికులు కావాలనే 
ఉత్సుకత. పై పై రెండు కోణాలలోనూ రచయిత సమతూకాన్ని పాటిస్తూ 
దేశరక్షణకీ కుటుంబానికీ గల అవినాభావ సంబం 


రడ! వలియజేశారు. 
యుద్దం అంటే ఇద్దరి వ్యక్తులకు క లక 


సంబంధించిన గొడవకాదు. రెండు యుద్దం అంటే ఇద్దరి 
దేశాల రక్త తర్పణం, రెండు దేశాల “వ్యక్తులకు 


మరణమృదంగం. యుద్దంవల్ల నింబంధించిన 

యావత్‌ దేశప్రజలు మరో దేశంలోని గొడవకాదు. రెండు 
ప్రజలతో కోల్పోతున్న సఖ్యత, రెండు 
దేశాల ప్రజలమధ్య విచ్చిన్నమైపోతున్న 
సౌభాతృత్వం, రెండు దేశాలమధ్య 
ఏర్పడనున్న ఆర్థికమాంద్యం, 


క జనవరి-మార్చి, 2023 68 


దేశాల రక్త తరణం, 
రెండు దేశాల 
మరణమృదంగం 


రెండుదేశాల శాస్త్రసాంకేతిక ప్రగతినిరోధం, ఒకదేశం మరోదేశంపై 
పెంచుకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని భూస్తాపితం చేయడం. పాకిస్తాన్‌ 
ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న కాలంనుండి భారత భూభాగరిపై 
శత్రుత్వంపెంచుకుంటూ కయ్యానికి కాలుదువ్వుతూనే రెచ్చగొడుతుంది. 


భారత భూభాగంలో కార్గిల్‌ జిల్లా 
పేరు 1999కి ముందు ఆ ప్రాంతం 
అ భయా దః వాళ్లకి తప్ప తక్కిన వారికి తెలియదు. 
కార్గిల్‌ జిల్లా అరు హిమవత్పర్వత సానువుల్లో ఈ 
1999కి ముందు ప్రాంతం పాకిస్థాన్‌ కు చేరువలో 
ప్రాంతం వాళ్లకి తవ ఉంది. ఈ జిల్లాలోని ప్రదేశాలన్నీ 
తీక్కిన వారికి రక్తాన్ని గడ్డకట్టించేంత మంచు ఉన్న 
తెలియదు (9 పర్వత | శిఖర ప్రాంతాలు. ' 
ప్రాణాంతకమైన చలిగాలులు వీచే 
ప్రదేశం. మనుష్య సంచారానికి 
అనువైన ప్రదేశం కాదు.ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన కొందరికి మాత్రమే 
అక్కడి వాతావరణం అనుకూలం. భారత భూబాగంలోని ఇక్కడి పర్వత 
శ్రేణులన్నీ నిటారుగా ఉంటాయి. అధిరోహించడం చాలా కష్టం. 


ప్రత్యేక శిక్షణ ఆవశ్యకత: 


ఇలాంటి చోట్ల యుద్దానికి వెళ్లాలంటే సైనికుడికి ప్రత్యేక శిక్షణ 
అవసరం. ఈ ప్రదేశాలలో వీక్షణ సొందేటపుడు ప్రతి సైనికుడూ తనతో 
తీసుకు వెళ్లవలసిన కనీస సామగ్రి 24 కిలోల బరువుంటుంది. అందులో 
ఉక్కుశిరస్తాణం( 1.2 కిలోలు), ఇన్సాస్‌(ఎస్‌.ఎల్‌ .ఏ) రైఫిల్‌ (4.5కిలోలు) 
ఆపద్ధర్మ ఆహారంగా బెల్లం ముక్కలు, పిండి, చాక్లెట్లు వగెరా(సుమారుగా 
2 కిలోలు) కనీసం 100 తూటాలు(3.2 కిలోలు) పడక(2కిలోలు) నీటి 
బుడ్డ (1.4కిలోలు) ప్రత్యేక పరికరాలు, (ఉలి కొక్కేలు, తాడు వగైరా(114 
కిలోలు)పర్వత ప్రాంత దుస్తులుగా క్రిందిజాకెట్‌, ట్రవుజర్లు, థర్మల్‌ వెస్ట్‌ 
లు, టోపీ, కళ్లద్దాలు, మంచులో వాడే బూట్లు (714 కిలోలు) ఉంటాయి. 
ఇవన్నీ తను వెళ్లినంత దూరం మోసుకుంటూనే వెళ్లాల్సిన పరిస్థితిని కళ్లకు 
కట్టినట్లు చిత్రీకరించారు (బర్‌ బాద్‌ బంకర్‌ కథలో) 


69 వ. ==...” ప్రకశిక 


అమర్‌ దీప్‌ అనే కథలో ఆటపాటలతో ఆడుకోవాల్సిన పసి వయసులోనే 
మిలటరీలో చేరడానికి చూపే ఉత్సాహాన్ని చిత్రీకరించారు. ఈ కథలోఅమర్‌ 
దీప్‌ అనే పసిపిల్లవాడు తన చిన్నతనం నుండి “పొరుగింటి కిటికీలోంచి 
టెలివిజన్‌ లో వచ్చే రిపబ్లిక్‌ డే పెరేడ్‌ లో సైనిక కవాతుని ఎంతో ఆశక్తిగా 
చూస్తూ ఆకుపచ్చరంగు దుస్తుల్లో ఉన్న సైనికుల్ని తమ సోదరులుగా 
భావిస్తుండేవాడు. వాళ్లల్లో తనూ ఒకడు కావాలని కలలు కనేవాడు. తనకా 
భాగ్యం కలిగించమని "భగవంతుని పదేపదే వేడుకునేవాడు. అతని ప్రార్థన 
ఫలించినట్లు మిలిట్రీ రిక్రూమెంటులో సెలక్టయ్యాడు. ఆ రోజు అతని 
ఆనందానికి అవధుళులేవు. ఇంట్లో ఆందరికీ మిఠాయిలు పంచాడు. 
ఇరుగుపొరుగు వారికి మిత్రుల కుటుంబాలకూ మిఠాయిలు పంచాడు” 
అంటారు రచయిత. 


ఒక సైనికుడు యుద్దానికి వెళ్లేముందు ఇంటివారికి రాసే ఉత్తరంలోని 
అంశం“18 గ్రైెనెడియర్స్‌ ఆకే కథలో” “నేనొక గమ్యం తెలియని ప్రాంతానికి 
వెళ్తున్నాను, అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. నేను ఉత్తరం రాయడం 
ఆలస్యం కావచ్చు. నువ్వేమీ ఆందోళన చెందవద్దు. సైనికులకు ప్రమాదాలు 
జీవితంలో ఒకభాగం. మేము ఎప్పుడూ చావుకి భయపడం, ధైర్యం గలవారికి 
ఒక్కసారే మరణం. .... నాదృష్టిలో మాతృభూమి రక్షణలో మరణించడం 
చాలా గొప్ప మరణం.... నువ్వు వీర పత్నివి. సమయం అవుతుంది. నేను 
యుద్ద భూమికి వెళ్లాలి. ఇంతకన్నా రాయటానికి సమయం లేదు. 
ఉంటాను.. ప్రేమతో విశ్వం. (18 గ్రెనేడియర్స్‌)' 


యుద్దభూమి సమతల ప్రదేశం 
కాదు. ఏమాత్రం అనువుగాలేని 
నిట్టనిలువుగానున్న పర్వత శిఖరాలు. ఆ హహ 


శిఖరం పైనుండి శత్రువులు ప్రీడేశం కాదు. 
జారవిడుస్తున్న తూటాలకు ఏమాత్రం 
తప్పించుకుంటూ శత్రుసంహారానికై అనువుగాలెేని 
తుపాకుల్ని ఎక్కు పెట్టుతూ నిట్టనిలువుగానున్న 


అడుగడుగుగా పైకి ఎగబాకాలి. అిిర్వతీ శిఖరాలు. 
రక్తం గడ్డకట్టే చలిలో ప్రయాణం. 


స జనవరి-మార్చి, 2023 70 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


కొండ ఎక్కడానికి పట్టుదొరకాలి. ఒక్కొక్క చోట ఒంటి చేత్తో అందిన 
రాయిని పట్టుకుని ఊపిరి బిగబట్టుకుని అతి కష్టంమీద పైకి ఎగబాకుతూ 
రెండోచేతో శత్రు సంహారం చేయడానికి తుపాకీ పట్టుకుని అప్రమతంగా 
ఉండాలి. పట్టు తప్పితే పర్వతం పైనుంచి జారిపోతారు. ఇలాంటి 
భయంకర యుద్దానుభవం గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. అలాగని 
వెనుకడుగువేసే ప్రసక్తే లేదు. ఎందరు వీరస్వర్గం అలంకరించినా విజయాన్ని 
సాధించితీరాలి. ఈ సుస్థిర నిర్ణయంతోనే భారతసైన్యం ముందుకు 
సాగుతుంది(బొల్లారం బొబ్బులి). 


శత్రువుల వ్యూహాన్ని భగ్నం 
జ్‌ చేయాలంటే అంతకన్నా మించిన 
వ వ వ్యూహానికి మనం ప్రణాళిక 
MC వేసుకోవాలి. అలాంటిదే టోలోలింగ్‌ | 
అంతీక్‌న్నా మించిన శిఖరాన్ని స్వాధీనం చేసుకోడానికి 
వ్యూతోనికి మనం వేసుకున్నారు. తుదిదాడి 
ప్రణాళిక మొదలుపెట్టడానికి వారంముందు 
వేనుకోవాలి. (9 అచ్చం టోలోలింగ్‌ శిఖరంలాంటి 
మరో శిఖరంమీద  ప్రాక్టీసుదాడి 
చేశారు. తర్వాత మట్టితోనూ, 
ఇసుకతోనూ, రాళ్లతోనూ టోలోలింగ్‌ నమూనాశిఖరాన్ని రూపొందించుకుని 
దాడి చేయడానికి ఉపయోగించాల్సిన మార్గాలను అధ్యయనం చేసి 
పథకాలు రచించారు. ప్రయోగం చేసే సమయంలో చాలా కాలంగా నిల్వ 
ఉంచిన మందుగుండులో పనికిరాని గ్రెనేడ్డను గుర్తించి పారేశారు. 
కొండలమీదికి పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని చేరవేయటంలో 
సైనిక దళానికి చెందిన రజకులు చర్మకారులు క్షురకులు ఒక్కో సైనికుడికి 
నలుగురుచొప్పున సహాయపడ్డారు. (బర్‌ బాద్‌ బంకర్‌ కథలో) 


హెలికాప్టర్‌ టోలోలింగ్‌ సమీపిస్తుండగా శత్రుస్థావరంనుంచి క్షిపణి 
మృత్యు శరంలాగా దూసుకువచ్చి రెప్పపాటులో హెలికాప్పర్ని తాకి 
పేలిపోయింది. మంటలుకమ్ముకున్న హెలికాప్టర్‌ లోని సైనికులు పైలెట్‌ 
క్యాబిన్‌ లోకి చేరారు. పైలట్‌ సాంకేతిక శక్తినంతా వినియోగించి 


71 వ. ==...” ప్రకశిక 


చూస్తున్నాడు. సైనికుల్లో పెద్దవారు అనుభవజ్నుడు పైలట్‌ భుజమ్మీద 
చేయివేసి “లాభంలేదు. మనం వీరస్వర్గం అలంకరింబోతున్నాం. మళ్ళీ 
భారతమాత పుత్రులుగా పుట్టి తిరిగ భారతమాత సేవలో జీవితాలు గడిపే 
అవకాశం ఇమ్మని దేవుని ప్రార్థిద్దాం" అన్నాడు. అందరూ మౌనంగా 
ప్రార్థనలు చేసుకుంటుండగా హెలికాఫ్టర్‌ జటాయువులా, రెక్కలు తెగిన 
పక్షిలా హిమశిఖరాలమీద కూలి ముక్కలు ముక్కలైంది. (మి-17 కథలో) 


క్షతగాతులయిన సైనికులు మనః స్టితి ఎలా ఉంటుందనేందుకు 
రాకీనాబ్‌ అనే కథలో యుద్ధ భూమిలో తూటాలకు గురై స్పృహతప్పి 
కొండపైనుంచి పట్టుదప్పి జారిగాయాలపాలైన కేప్టన్‌ అజిత్‌ సింగ్‌ ను 
సహాయక బృందాలు ఆస్పత్రిలో చేర్చారు. కొంతకాలానికి అతనికి స్పహ 
వచ్చింది. కమాండర్‌ వచ్చి పరామర్శించాడు. వెంటనే “సర్‌...నాకిప్పుడు 
బాగానే ఉంది. యుద్ధంలోకి పంపించండి సార్‌... - ప్రాధేయపూర్వకంగా 
అడుగుతున్నాడు. కమాండర్‌ అతనికేసి అశ్చర్యంగా చూస్తూ “ఆ సంగతి 
చెప్పాల్సింది నువ్వుకాదు డాక్టరుగారు.... మంచంమీద వెనక్కి వాలిన 
అజిత్‌ సింగ్‌ కు 'రాకీనాబ్‌' యుద్దక్షేత్రం కళ్ళముందు కదలాడుతుంది. 
“వెళ్లాలి... త్వరగా వెళ్లాలియుద్ధరంగానికి వెళ్లాలి...” తనలో తాను 
అనుకుంటున్నాడు. ఈ కథల్లో "అనుక్షణం యుద్ధ క్షేత్రంలో ఏమి 
జరుగుతుందో, నా అవసరం అక్కడ ఉంది, తొందరగా అక్కడికి నేను 
చేరుకోవాలి, దేశ రక్షణే ప్రధానం అనే తపన క్షతగాత్రులైన ప్రతి సైనికుడిలో 
ఉన్న భావనను రచయిత మనముందు ఉంచారు. 


సైనికులు చనిపోయిన తర్వాత 


ఆ కుటుంబసభ్యుల మనోగతాలను సెనికులు 


చూస్తే ఆశ్చర్యం వేస్తు ంది. చనిపోయి. తీర్వాతి 
ఆఅ కుటుంబసభ్యుల 


కుటుంబంలోని వ్యక్తి మరణాన్ని 
వీరమరణంగా భావించే ఉదాత్తమైన 
గుణం ఆ కుటుంబ సభ్యులలో 
అలవడడం అన్నది దేశభక్తికి 
నిదర్శనం. రాథోడ్‌ అనే కథలో శైలేష్‌ 
రావల్‌ అనే విలేఖరి వెళ్లి సైనికుడి 


క జనవరి-మార్చి, 2023 72 


మనోగతాలను 
చూస్తే ఆశ్చర్యం 
వేస్తుంది. 


భార్యను పరామర్శిస్తాడు. “మీ భర్తగురించి బాధ పడుతున్నారా అని 
సానుభూతితో ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా సైనికుడి భార్య రాజశ్రీ 
లేదు, గర్వపడుతున్నాను. ఆయన దేశంకోసం ప్రాణత్యాగం చేశారు. ఆ 
అదృష్టం అందరికీ రాదు. “రోగాలతో, రొష్టులతో మరణించేకన్న 
వీరమరణం ఎంతో గొప్పది" అని చెపుతుంది. అలాగే టైగర్‌ హిల్‌ కథలో 
గ్రామం అర్థరాత్రి నిద్రమత్తులో జోగుతున్నవేళ దబదబా తలుపులుకొట్టి 
నిద్రమత్తులో వచ్చిన తండ్రికి “మీ అబ్బాయి యుద్ధంలో వీరమరణం 
పొందాడు” అని శవాన్ని అప్పగించిన వేత్త కష రూల్‌ 'తట్టుకుని నిలబడి, 
బావురుమంటున్న భార్యను ఓదారుస్తున్నాడు. “ఏడవకు ఏడ్చి మన పుత్రుడి 
త్యాగాన్ని అవమానించకు అంటాడు. ఇలాంటి అంశాలను హృదయవిధారక 
రోదన దృశ్యాలుగా కాకుండా దేశరక్షణలో త్యాగనిరతికి ప్రతీకలుగా 
కుటుంబసభ్యులను చిత్రీకరించడంలో రచయిత సైనిక వ్యవస్థలోని ద 
నిజాయితిని గుర్తించడం కన్పిస్తుంది. 


అంతేకాదు యుద్దంలో 
వీరమరణం పొందిన అన్నగారిని 
యుద్దంలో పళ వ ఎదిగి 
ఆర్మ రుతామా అనే 
వీరమరణం పొందిన్‌ తమ్ముల్లిద్దరూ ఎదురుచూస్తున్నారు 
అన్నిగారిని అంటాడు అమరదీప్‌ కథలో. అలాగే 
చూసుకుంటూ మహావీర్‌ మేజర్‌ వాంగ్‌ చుక్‌ కథలో 
“ఎవ్వడు లదిగి ఆర్మీ వాంగ్‌ చుక్‌ అనే మేజర్‌ కారిల్‌ 
చేరుతామా” అనే యుదంలో విజయం సాధించి 
తమ్ముళ్లిద్దరూ ఇంటికి రాగానే కొడుకుని గాఢంగా 
అలదురుచూస్తున్నారు ౨ ఆలింగనం చేసుకుని 
ముద్దు పెట్టుకుంటుంటే కొడుకు 
“నాన్నా నన్ను యుద్దంలోకి ఎప్పుడు 
తీసుకు వెళ్తావ్‌" అని అడుగుతాడు. తండ్రి ఆనందంతో “దేశం 
పిలిచినపుడు. అని గర్వపడుతూ సమాధానం ఇస్తాడు. 


అంతేకాదు 


ఆ యుద్ధభూమిలో విజయోత్సవం ఎలా ఉంటుందంటే సిపాయిలు 


73 వ. ==...” ప్రకశిక 


ఉల్లాసంతో కేరింతలు కొడ్తూ తమ ఆయుదాలను గాల్లోకి ఎత్తిపట్టుకుని 
ఆనందం పంచుకుంటారు. శత్రుస్తావరాలను వశం చేసుకున్నప్పుడు 
శత్రుసైన్యం సమృద్ధిగా నిల్వ ఉంచిన నెయ్యి, తేనె, డబ్బాల్లో భద్రపరచిన 
అనాసపండ్డు, వెన్న ప్యాకెట్లు మన సైనికుల విజయోత్సవ విందుగా 
ఉపకరించుకుంటారు(బర్‌ బాద్‌ బంకర్‌ కథలో). కార్గిల్‌ యుద్ధక్షే త్రంలో 
ఒక స్థావరాన్ని చేజిక్కించుకోడానికి తీవ్రస్థాయిలో పోరాడాల్సివచ్చింది. 
పదిమంది భారతజవాన్లు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. 
అయినా పట్టువదలక ఆ స్థావరాన్ని కై కైవశం చేసుకున్నారు. మరణించిన 
శత్రు సైనికుల “మృతదేహాలను పరీక్షిస్తూ పరిసరాలను గమనించినపుడు 
అక్కడ ఆరునెలలకు సరిపడా రేషన్‌ ! కన్పించింది. అంటే శత్రువుల ఆలోచన 
అక్కడే తిష్ట వేసుకుని భారత భూబాగంపై సుదీర్ష యుద్దానికి 
సన్నద్ధమయ్యారని తెలుస్తుంది. (వందేమాతరం కథలో) 


యుద్దభూమిలో శత్రువులు పటిష్టమైన స్థావరాలను ఏర్పరచుకున్నారు. 
వందల్లోఉన్న శత్రుసైన్యాన్ని మట్టుబెట్టడానికి మనకి వేలల్లో సైనికుల్ని 
వినియోగించాల్సి వచ్చిందంటే యుద్దరంగం ఎంత ప్రతికూలంగా ఉందో 
గ్రహించవచ్చు. ఫిరంగి గుళ్లతో ఏర్పడిన గుంతలను భారత సైనికులు 
తలదాచుకోడానికి వినియోగించుకున్నారు. ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకుని 
74 రోజుల భీకరపోరాటం జరిపిన భారత సైన్యం విజయం సాధించింది. 
ఇంతటితో యుద్దంపూర్తి అయింది అనుకుంటే అది తాత్కాలికమే. 
మరోసారి ఆ ప్రాంతం శత్రువశం కాకుండాయుద్దం పునరావృతం కాకుండా 
వాస్తవాధీన రేఖవద్ద అయిదు బ్రిగేడ్ల సైన్యంతో పహరా నిరంతరం 
కాయాల్సిన పరిస్థితి ఉందని యుద్ధంవల్ల తెలిసింది. కొండలమీద 20 
అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ప్రతి సంవత్సరం సెప్టంబరుకల్లా 
అక్కడికి ఆహార పదార్ధాలు చేరవేసి నిల్వ ఉంచాలి. కొత్త ఆయుధాగారాలు, 
బంకర్లు, కంచర గాడిదలకు దారులు సిద్ధం చేసుకోవాలి- ఇలా కార్గిల్‌ 
యుద్ద క్షేత్రంలో నిరంతరం పహరా కాస్తూ సైనిక సంచారం ఉంటూనే 
ఉండాలి. బుతువులు మారతాయి. కానీ అక్కడి సైనికుల బాధ్యతలు 
మారవు...... పరిస్టితి పునరావృతం కాకుండా చూసుకోవడమే తక్షణ 
కర్తవ్యం (ఆపరేషన్‌ విజయ్‌ కథలో). 


క జనవరి-మార్చి, 2023 74 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


వీరమరణం పొందినవారి యూనీఫామ్‌ ని జబల్‌ పూర్‌ లోని సైనిక 
పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచుతారు. వారి _ పార్థివదేహాన్ని 
కుటుంబసభ్యులకు అప్పగించి సైనిక మర్యాదలతోఖననమ్‌/ దహనం 
చేయిస్తారు. ప్రభుత్వం కుటుంబానికి సహాయనిధి ప్రకటిస్తుంది. 
స్మారకచిహ్నంలో వీరమరణం సైనికుడి పేరు నమోదు చేస్తారు. 
సందర్శకులు స్మారక చిహ్నాలకు జోహార్లు అర్పిస్తుంటారు. 

ఈ కథల్లో యుద్ధభూమిలో క్షతగాత్రులైన సైనికుల అవస్థలు, 
మరణించిన సైనికుల పార్థివ దేహాలను తరలించే ఇక్కట్లు, మంచులో 
కూరుకుపోయిన సైనికులను కాపాడే విధానాలు, దారి తప్పిపోయిన 
సైనికుల జాడ తెల్సుకుని వారిని తిరిగి తమ దోవకు రాబట్టడం, నీళ్లు, 
ఆహారం సరైన సమాయానికి చేరక అలమటించిన విషయాలు అనేకం 
ఉన్నాయి. తోటి సైనికులు మరణించినపుడు గౌరవవందనం చేసి '.. 
మరుక్ష ణమే కదనరంగంలోకి దూకవలసిన స్థితిలో సైనికుల మనస్థితిని, 
క్షతగాత్రులైన వారు శత్రు సంహారం చేయలేకపోతున్నానమనే వెతల, దేశ 
సేవలో మరణం లభించలేదనే ఆవేదన వంటి అనేక అంశాలు ఈ కథల్లో 


చిత్రీకరించారు. 
క్షత్‌గామ్రుల్ని, క్షతగాత్రుల్ని, మృతవీరుల్ని యుద్ద 
మృ తీవీరుల్ని యుద్ద భూమినుంచి తరలించే సమయంలో 
భూమినుంచి | వారిమీద శత్రువులు కాల్పులు 
తీరలించేనమయంలో..  జరపకూడదన్న నిబంధనను 


వారిమీద శమీపీలు శత్రుమూక తుంగలోదొక్కి కాల్పులు 
కాల్ళులు 


జరుపుతూ ఆటంకాలు కలిగించడం, 
జరపకూడదన్న మృతదేహాలను _దాచిపెట్టేయడం, 

క్షతగాత్రుల్ని యుద్ధఖైదీలుగా 
బందించడం వంటి దుశ్చర్యలకు 
పాల్పడు శత్రుదేశంపై పెల్లుబికిన 
దేశపౌరుల నిరసనలు చెప్పనలవికాదు. 
చనిపోయిన, క్షతగాత్రులైన 
సైనికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 


75 జనవరి-మార్చి, 2023 ప్రకణాెక 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


యుద్ధసమయంలో ప్రకటించే రాయితీలు, సౌకర్యాలు దక్కకుండా 
అధికారులు చేసే దుర్భుద్దిపనులను ప్రభుత్వ వైఫల్యాలను కూడా రచయిత 
నిర్భయంగా ఎండగట్టారు. 

ఈ కథల్లోని పేర్లద్వారా తెలుస్తున్న 
మరో అంశం సైనికుల్లో చాలావరకు 


ఉత్తర భారతదేశంలోని పంజాబు, తథ. మూ 
గుజరాత్‌, హర్యానా రాష్ట్రాలకు తెలున్తున్ని మరో 
చెందినవారే అధికంగా కన్పిస్తున్నారు. అంశం సైనికుల్లో 
అందుకు ప్రధానకారణం శత్రుచర్యలను చాలావరకు ఉత్తర్‌ 
అక్కడివారు గమనించినంతగా ఇతర న భారతీదేశంలోని 

న్స రాష్ట్రాలవారు గమనించకపోవడం అంజాబు, గుజరాత్‌, 
కావచ్చు. కుటుంబసభ్యులు, దేశ ప్రజలు ఠార్యానా రాష్ట్రాలకు 
సైనికాధికారులకు, సైనికులకు బరోసాగా చెందినవారే 
నిలబడుతున్న అంశాలు అనేకం అధికంగా (్ర 


ఇందులో చిత్రీకరించారు. భారత కన్ఫిన్తున్నారు. య్య 
భూభాగంలో శత్రుదేశం చేస్తున్న క న్‌ 
అరాచక కార్యాలు, ముష్కరులల్లే లా 
దొంగచాటుగా చేస్తున్న ముజాయిదీన్ల చొరబాట్లు, ఐ.ఎస్‌.ఐ ముసుగుతో 
పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆడుతున్న దొంగాటలు ఉన్నంతకాలం ఈ రెండు దేశాల 
మధ్య యుద్దాలు సాగుతూనే ఉంటాయన్నది రచయిత భావన. భారత 
ప్రభుత్వం త్రిదళాలతో మూకుమ్మడి దాడులతో ముష్కరుల వ్యూహాలను 
తిప్పికొడుతూనే ఉంటుంది. స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 నుండిదొంగచాటు 
దాడులు సాగుతూనే ఉన్నాయి. ఎన్ని సార్లు బుద్ధిచెప్పినా తోకముడిచి 
కూర్చోకుండా మళ్లీమళ్లీ మన దేశంపైకి వస్తూనే ఉన్నారంటే ప్ర ప్రపంచంలోని 
కొన్ని దేశాలు పాకిస్తానుకు అందిస్తున్న పక్కబలం, ఆర్థిక సహకారం, ఆయుధ 
సరఫరా ఇలా ఎన్నో. వీటన్నింటినీ భారతదేశం ఒంటి చేత్తో ఎదుర్కొంటుందంటే 
అందుకు మన జవాన్ల వీరోచిత పోరాటం దానికై మద్దతు పలుకుతున్న దేశ 
ప్రజల మనోబలం చాలా గొప్పది. ఈ బలంతోనే భారత ప్రభుత్వం దన్నుగా 
నిలబడగలుగుతుంది. భారత దేశంలోని ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో దేశ 


క జనవరి-మార్చి, 2023 76 


కార్షిల్‌ కథలు : దేశభక్తి 


బౌన్యత్యాన్ని కాపాడే దిశగా ఎదుగుతూ ప్రతి ఒక్కరూ మేరా భారత్‌ మహాన్‌ 
లు కావాలని శపథం పట్టాలి అన్న భావన కల్గించే కార్గిల్‌ కథలు రచించిన 
రచయితకు తెలుగు సమాజం ఎల్లప్పుడూబుణపడిఉంటుంది. 


సృజన రంగంలో ఇలాంటి సంఘటనాత్మక చిత్రమాలికల రచనలవల్ల 
సమాజగత కల్గోలాలను ప్రజలు అర్థంచేసుకుని భవిష్యత్తులో ఇలాంటివి 
జరగకుండా ఉండాలనే భావనను పెంచుకోవడం, అప్రమత్తంగా ఉండాల్సిన 
విషయాలను జాగరూకరించుకోవడం, దేశ భవిష్యత్తుకై ప్రగతిమార్గంవైపు 
పయనించడం వంటి ప్రయోజనాల్ని గుర్తుచేస్తుందని భావించవచ్చు. 


ఉపయుక్త గ్రంథాలు : 
1. రవీంద్ర త్రివిక్రమ కాటూరు : 
2012, కార్గిల్‌ కథలు, చినుకు పబ్లికేషన్స్‌, విజయవాడ. 


2. సుబ్బారెడ్డి మద్దూరి: 1982, జాతీయోద్యమ కవిత్వం, 
రాగసుధా ప్రచురణలు, తిరుపతి. 


3. సంజీవరావు తూమాటి : 2017, తెలుగు సాహిత్యంలో దేశభక్తి, 
తెలుగు భాషా వికాస పరిషత్‌, చెన్నె-49. 

4. భక్తవత్సలరెడ్డి. ఎన్‌.: 198 6స్వాతంత్రోత్తర కాలాన తెలుగు కవిత, 
నాగపట్ల పబ్లికేషన్స్‌, హైదరాబాదు. 

5. నరసింహ శాస్త్రి నోరి : 1979, సారస్వత వ్యాసములు (5 వసం.) 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, హైదరాబాదు. 

6. నారాయణరెడ్డి.సి.:1989, ఆధునికాంధ్రకవిత్వము- 
సంప్రదాయములు: ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
హైదరాబాదు. 


77 TNE ప్రకశిక 


కుందుర్తి “సింహాసన” తిరుగుబాటు ధోరణులు 


కుందుర్తి 
“ం౦ంపూనిని* 
౭తెరురగుబాటు 
ధోరణులు తడక పథ 


(౧ 94452 03041 


ఈ లోకంలో రోజుకు ఎంతోమంది కవులు పుడుతూ ఉంటారు... 
గిడుతూ ఉంటారు. కానీ కాలాలు మారినా, కొందరు చరిత్ర పుటలలో 
ప్రముఖమైన స్థానాన్ని అలంకరించి, భవిష్యత్తు తరాలకు వారు అందించిన 
స్ఫూర్తి నిరంతరం చైతన్యంలా జ్వలిస్తుంది. “సుకవి జీవించు ప్రజల నాల్కల 
యందు" అన్న జాషువాగారి మాటలు ఎందరో మహాకవులకు అన్వయం 
అవుతుంది. అటువంటి కవులలో ఎంతో స్ఫూర్తి దాయకమైన సాహిత్యాన్ని 
అందించిన సాహితీవేత్త కుందుర్తి ఆంజనేయులు గారు. నీరు అందించిన 
చైతన్యం అటు దేశచరిత్రలోను, ఇటు సాహితీ చరిత్రలోను సువర్ణాక్షరాలతో 
లిఖించబడిరది. కనుకనే వారు అందించిన చైతన్యాన్ని మననం చేసుకుంటూ 
సభలు, సమావేశాలు జరుపుకుంటూ స్ఫూర్తిని పొందుతూనే ఉన్నాం. 

అనిసెట్టి సుబ్బారావు, ఏలూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులు 
ఈ ముగ్గురు నయాగర కవులుగా నామకరణం చేసుకుని అపురూపమైన 
సాహిత్యాన్ని సృష్టించారు. అటువంటి వారిలో కుందుర్తి సేవలు ఎంతో 
విశేషం. సమకాలీన సమాజానికి అవసరమైన, అనుకూలమైన సాహిత్యం 
అవసరం అని భావించి “వచన కవితా ' ఉద్యమానికి ఊపిరి పోసి వచన 
కవితా పితామహుడుగా నిలిచారు. అంతేకాదు 1967లో ఫ్రీవర్స్‌ఫ్రెంట్‌ ను 
స్థాపించారు. వీరు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట దగ్గరలోని 
కోటవారి పాలెంలో 1922 డిసెంబర్‌ 16న జన్మించారు. చిన్నతనంలోనే 
తండ్రిని కోలోయి; తాతగారి సమక్షంలో పెరిగారు. అక్కడే ఇతిహాసాల 
పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నారు. 


క జనవరి-మార్చి, 2023 78 


బాల్యం నుండి వీరి వ్యక్తిత్వంపై 
కమ్యునిష్టుల ప్రభావం ఉండడంతో 
వీరి ఆలోచన  విధానంలోను, 
( 

ప్రభావం ఉండడంతో నూతనత్వం రం వ. " 
వీరి ఆలోచన స య mp 
పలుపుల పభావం 

విధానంలోను, స Aa 


1. కందుర్తిగారిపై అధికంగా ఉంది. 
నూతీనత్వం ర్భడి, అలాగే విశ్వనాథ సత్యనారాయణ 


శిష్యరికం కూడా చేశారు. కుందుర్తి 


ముఖ్యంగా ప్రముఖ 
నన న. వినుకొండలో. చదివే రోజులో 
అలువుల శివయ్యగారి జాషువాగారి కవిత్వాన్ని సీతతో 
ప్రభావం శ్రదగా చదివేవారు. అందులోను 
కందుర్తిగారిపై క పిరథాసి కావ్యం అంటే 
అధికంగా ఉంది. ఏ వీరికి ఎంతో ఇష్టం. 


ఇలా కుందుర్తిపై ఆధునిక 
కవులతోపాటు కవిత్వ ధోరణుల 
ప్రభావం కూడా ఎక్కువగా ఉండేది. కనుక ప్రజాకవిత్వం సామాన్యులకు 
సైతం అందుబాటులోకి వచ్చి ప్రజలు చైతన్యవంతం కావాలంటే “వచన 
కవిత్వమే” సరైన మార్గం అని విశ్వశించి ఆ మార్గాన్ని అనుసరించారు 
కుందుర్తిగారు. 


అక్ష రానికి “సాహిత్యానికి ఎలాంటి అనుబంధం ఉంటుందో అలాగే 
జీవితానికి, సాహిత్యానికి, సమాజానికి కూడా అలాంటి విడదీయరాని 
అనుబంధమే ఉంటుంది. అంతేకాదు అవి బింబ ప్రతిబింబాలు కూడా, 
ఒకదానిపై మరొకటి ప్రభావం ఉంటూ రెండు కలిగలసి ముందుకు సాగుతూ 
ఉంటాయి. 

ఈ నేపథ్యంలో ప్రజాకవిగా, అభ్యుదయ కవిగా, ఆధునిక కవిగా ఇంకా 
చెప్పాలంటే విలక్షణ సాహిత్యకారునిగా, చైతన్యవంతమైన కవిగా ఎదిగిన 
కుందుర్తి జీవితమే కాదు సాహిత్యం సయితం చారిత్రక, సామాజిక 
చైతన్యానికి నిలువుటద్దంగా _ నిలుస్తాయి అనడంలో సందేహంలేదు. 


79 TNE ప్రకశిక 


కుందుర్తి “సింహాసన” తిరుగుబాటు ధోరణులు 


అందులోనూ ముఖ్యంగా వారి... 
నగరంలో వాన, నాలోని నాదాలు, 
సౌప్తికం, రసధుని, అమావాస్య, 
బుతువులు, నా ప్రేయసి, నయాగారా, 
తెలంగాణా, హంస ఎగిరిపోయింది 
ఇలా అనేక రచనలు చేశారు. ప్రతి 
రచన ఒక విలక్షణమైనదే. అయితే 
అన్ని రచనలను ఒక వ్యాసంలో 
విశ్లేషించడం సాధ్యమయ్యేపని కాదు 
కాబట్టి వారి రచనలలోని ఒక రచనను 
పరిశీలించి వారి సాహిత్య విశిష్టతలను 
పరిశీలిద్దాం. 


మారుతున్న పరిశోధనా రంగంలో, నూతన ధోరణులలో ఎంచుకునే 
అంశం పరిధి తక్కువగా ఉండి విషయ విశ్లేషణ ఎక్కువగా ఉంటే ఆ కావ్య 
ప్రయోజనం ఎక్కువగా చెప్పే అవకాశం ఉంటుందని నేటి పరిశోధకుల 
ఆలోచన. ఇది సరైన ఆలోచనే అని నా భావన కూడా. ఉదా॥ అన్నం 
ఉడికిందా లేదా అని తెలుసుకోడానికి ప్రతి మెతుకుని పట్టిచూడాల్సిన 
అవసరం లేదు. ఒక్క మెతుకుని పరిశీలిస్తే విషయం తెలిసిపోతుంది. కనుక 
నా పరిశోధన వ్యాసం పరిధి కూడా విస్తృతం కాకుండా, ఒక కావ్యంలో 
కేవలం ఒక కవితా శీర్షికనే విశ్లేషించాలని నిర్ణయించడమైంది. దానిలో 
భాగంగా ప్రస్తుత నా పరిశోధనా వ్యాసం తెలంగాణా కావ్యంలోని 
“సింహాసన” అనే ఖండిక ఆధారంగా కుందుర్తి ఆలోచనా తీరు, అందించిన 
చైతన్యం, సమకాలీన ఇతివృత్తం ఎంచుకోవడంలోగల ప్రయోజనం, ఆ 
ఇతివృత్తం కాలం చెల్లిపోయినా నాటి ఆలోచనలు, సంఘటనలు ఈ నాటికీ 
ఎలాంటి చైతన్యాన్ని నినదిస్తున్నాయి, ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి 
ఉన్నాయి అన్న విషయాలు చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం. 


“'సింహాసని విశ్లేషణ 
ఈ 'సింహాసన' అనే ఖండిక “తెలంగాణా అనే కావ్యంలోనిది. ఈ ఖండిక 
చరిత్ర పుటలలోని ప్రజల యదార్థ జీవిత చిత్రణను కళ్ళముందు 


క జనవరి-మార్చి, 2023 80 


కుందుర్తి “సింహాసన” తిరుగుబాటు ధోరణులు 


ఉంచుతుంది. తెలంగాణా ప్రాంతం పోరాటాలకు పురిటిగడ్డ. తరతరాలుగా 
అనేక మంది దగాకోరుతనానికి బలైపోయిన జీవితాలకు ఈ గడ్డ 
నిలయమైనది. కనుకనే ఆ నిరంకుశ ధోరణులను ఎదిరిస్తూ చేసిన అనేక 
పోరాటాలు ఈ నేలపై పురుడు పోసుకుని ప్రజలను చైతన్య వంతులుగా 
చేశాయి. అటువంటి తెలంగాణ గడ్డపై జరిగిన ఒక సంఘటనకు ప్రతి 
రూపమే ఈ 'సింహాసని అనే ఖండికలోని ప్రధాన ఇతివృత్తం. 


తెలంగాణాలోని హైదరాబాద్‌, ఆసఫ్‌ జాహి వంశీయుల పాలనలో 
ప్రభువులు నిరంకుశలై, మతోన్న్మాదులై, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి 
ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే భారతదేశాన్ని 
పాలించిన ఏ ముస్లీం చక్రవర్తి కాలంలోను ఇక్కడ జరిగినటువంటి 
దారుణమైన పరిస్తితులు లేవు. ఇక ఆ ప్రాంత ప్రజల విషయాన్ని గమనిస్తే 
దుర్భరమైన దారిద్రంతో, అనేక అవమానాలకు గురయ్యారు. ఆ అంశాలను 
ఇతివృత్తంగా తీసుకుని 1955లో కుందుర్తి ఆంజనేయులుగారు 
“తెలంగాణ ' అనే వచన కావ్యాన్ని రాశారు. 


భారతంలో 18 పర్వాలు ఉన్నట్లే కుందుర్తి ఆంజనేయులుగారు కూడా 
ఈ తెలంగాణ కావ్యంలో 18 కవితా శీర్షికలలో తెలంగాణ ప్రజల జీవన 
విధానాన్ని, పోరాట పఠిమను ఆవిష్కరించారు. ఆ 18 కవితా ఖండికలు. 
1. ప్రస్తావన, 2. సింహాసన, 3. బీజోత్వాన్న, 4. సంఘోదయ, 5. 
ప్రజోద్యమ, 6. రాయబార, 7. బహిష్కార, 8. అజ్ఞాత, 9. మానభంగ, 
10. గృహదహన, 11. ప్రతిఘటన, 12. దిగ్విజయ, 13. భూమిదాన, 14. 
న్యాయదాన, 15. రజాకాక, 16. దురాగత, 17. దండయాత్ర, 18. 
ఉపసంహార. 

ఈ కనితా శీర్షికల పే పేరు వింటేనే ఈ “తెలంగాణ” రచన ఎంత వైవిధ్యం, 
విశిష్టత కలిగి ఉందో తెలుస్తుంది. ప్రతి ఖండికకు పెట్టిన పేరులో కూడా 
ఎన్నో విశేషాలు స్ఫురిస్తున్నాయి. అందులోని ఒక విశిష్టమైన కవితా శీర్షికే 
ఈ 'సింహాసని. 


ఇక ఈ 'సింహాసనను పరిశీలిద్దాం. 
ఆనాడు దేశంలో అనేక సంస్తానాలు వివిధ రాజుల ఆధీనంలో జీవనం 


81 వ. ==...” ప్రకశిక 


కుందుర్తి “సింహాసన” తిరుగుబాటు ధోరణులు 


కొనసాగించేని. అటువంటి సంస్తానాలలో కెల్ల అతిపెద్ద సంస్తానం 
హైదరాబాద్‌. దీనిని కుందుర్తి మాటలలో చూస్తే.. 


“దేశంలోని సంస్థానాలన్నిటిలో 
హైదరాబాదు పెద్దది 
భూస్వామికం బాధల్ని ప్రజలు సహించిన 
చిట్ట చివరి హద్దు. 


అప్పటికే అనేక సంస్థానాలు భారత ప్రజాస్వామ్యంలో విలీనం కాగా, 
నిజాం పాలకులు ఈ తెలంగాణా సంస్థానంపై పట్టును కొనసాగిస్తూనే 
ఉన్నారు. నిజానికి తెలంగాణాలో వనరులు పుష్కలంగా ఉన్నా ప్రజల 
జీవితాలు మాత్రం దుర్భరంగానే ఉన్నాయి. అంటే తమ చుట్టూ ఉన్న 
ప్రాంతాలకు రాజుల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగినా హైదరాబాదు 
మాత్రం ప్రత్యేకంగా నిజాం పాలకుల థార్జన్యాలకు, దోపిడికి ఇంకా బలైతూనే 
ఉంది అని కుందుర్తి తన సింహాసన కవితలో ఎంతో ఆవేదన చెందుతారు. 

“హైదరాబాద్‌ ఒక లంక' అని దాని లక్షణాలను ఇలా బయటపెట్టారు. 
మరి ఈ సింహాసనాన్ని అదిష్టించిన పాలకులు ప్రజలకు చేసిన మోసాలు 
అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా గోదావరి జలాలు 
న. ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ప్రజలు దరిద్రమైన జీవితాలను 
గడిపే నిరుపేదలు, అమాయకులకు ఈ ప్రాంతం నిలయంగా మారాయని 
ఆక్రోషించారు కుందుర్తిగారు. 


“అవి పావన గోదావరి జలాలు 
అభిషేకించిన కమ్మని పొలాలు 
కాదని ' నిరంతర దరిద్ర జీవితాలు 
వలయించిన అమాయకుల నిలయాలు” 
అని ప్రజల జీవితాలను చిత్రించడమేకాక, ప్రజలు అమాయకత్వంతో 
ఎలా జీవిస్తున్నారో కూడా స్పష్టంచేశారు. ఇంకా ఈ సంస్థానం గురించి 


ప్రస్తావిస్తూ, “ఈ హైదరాబాద్‌ సంస్తానం మన దేశమనే కడుపులో పుట్టిన 
పుండుగా వ్యక్తీకరించడంతో ఆ ప్రారిత ప్రజల ఆవేదనలు ఎలా ఉన్నాయో 


క జనవరి-మార్చి, 2023 82 


కుందుర్తి “సింహాసని తిరుగుబాటు ధోరణులు 


తెలియజేస్తారు కుందుర్తి. మరి ఆ పుండుకు శస్త్ర చికిత్స ఎప్పుడో అని 
సందేహాన్ని వ్యక్తం చేస్తారు. నిజాం పాలన నుండి హైదరాబాద్‌ విముక్తి కాక 
ముందు అక్కడి ప్రజల జీవన గాధలు ఎలా ఉన్నాయో తెలియజేయడమేకాక 
ఆ బాధల నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని ఆ రోజు కోసం 
కుందుర్తి ఎదురుచూశారు. 


హైదరాబాద్‌ సంసానంలో 
హైదరాబాద్‌ జరిగిన మోసాలను, "ies 
సీంస్రానీంలో జరిగిన స్థితిగతులను, రాజుల పాలనను 
మూసాలము త్రజల అన్నిటిని కవి ఈ “సింహాసన” అని 
స్థితిగతులను, రాజుల పేరు పెట్టి ఎంతో ప్రతీకాత్మకతగా 
ఫాలం. క. తెలిపారు. కుందుర్తి గొప్పకవి, 
ఈ “సింహానీన” అని రచయిత కాబట్టి తాను 
పేరు అటి ఎంతో చెప్పదలచుకున్న అంశాలను 
ట్‌ లః 
వ్రతీకాత్మకతీగా వర్ణనాత్మక ప వివరిస్తూ 
తలితాలు. ౫న సాహిత్య సొగసులను అద్దారు. ఎలా 
అంటే నిజాం రాజుల పాలన ఎంత 
దుర్మార్గంగా ఉన్నా అంత సవ్యంగా 
ఉన్నట్లుగానే అక్కడ ప్రచారం జరిగింది. 
సాధారణంగా మన సాహిత్యంలో, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో 
కవులు రాసే సాహిత్యాన్ని కళాత్మకంగా ఉండడానికి సందర్భోచితంగా 
చంధస్సును, అలంకారాలను అద్దుతూ రసరమ్యంగా తీర్చిదిద్దుతారు. 


ఇక్కడ కుందుర్తి తెలంగాణ సంస్థానంలోని ప్రజల స్థితిగతులను కూడా 
ఎంతో చక్కని సాహిత్య మెళకువలతో చమత్కారంగా శీర్చిదిద్దారు. అంటే 
తెలంగాణలో మూడు శతాబ్దాల పరిపాలన జరిగిందని, ఆ పాలన అంతా 
అపశబ్దాలే అని పేర్కొంటారు. 


ఉదా॥ ఆ సంస్థానంలో నాగరికత కల్పతరువు అమోఘంగా ఉన్నట్లు 
ప్రచారం చేస్తూ ప్రజలను భ్రమలో ముంచారు. మంచి సుపరిపాలన 
కొనసాగుతుందనే వాదాన్ని తీసుకువచ్చారు. అవి ఎలా ఉన్నాయంటే ' 


83 వ. ==...” ప్రకశిక 


కుందుర్తి “సింహాసని తిరుగుబాటు ధోరణులు 


“నవాబుగారి దర్చారులో ఆస్థానకవి రేడియోగారు 
బీరు పోలేదలంకారాలు యీ విశాల ధరిత్రిలో 
వారు వడనివి లేవు సాహిత్య చరిత్రలో” 


అంటే అంతా అద్దుతం జరుగుతోందని వందలాది కవులు అనేక 
వైవిధ్యంతో కూడిన రచనలు చేసినట్టే వాఖ్యాలు చేస్తూ ప్రజలను తప్పుదారి 
పట్టించారిన కుందుర్తి నినాదించారు. 


ఈ ప్రచారం ఎలా ఉందంటే ఒక చిన్న విషయం, పది కావ్యాలుగా, 
అలాగే ఒక బావి నీరే కాలువల్లో పారినట్లుగా చిన్న చిన్న విషయాలను 
పదిరకాలుగా బాకాలుగా ఊది ప్రజలను వంచించారు అని పేర్కొన్నారు. 


! ఇంకా ఆ ప్రచారాలలో 

|] ఉపమానాలు, ఉత్రేక్షలు, 
4 సహజోక్తులు, అతిశయోక్తులు 
మొదలైనవి ఎలా ఉన్నాయంటే, 
మన ప్రాచీన సాహిత్యంలో ప్రబంధ 
కవులు తమ రచనలను అనేక 
వర్ణనలో ఒక చిన్న అంశాన్ని 
పుంఖాను పుంఖాలుగా రాసేవారు. 
అలాగే మరి ఈ రాజుగారి 
ధర్బారులోని రేడియో ఆ ప్రబంధ 
కవులను మించి ప్రచారం 
చేసుకుని పాలన ఎంతో 
అద్భుతంగా కొనసాగుతోందని మోసపు ప్రచారం చేసుకున్నారు. ఒక్క 
మాటలో చెప్పాలంటే దేశానికి మోసం చెల్లించిన మూల్యంగా హైదరాబాద్‌ 
సంస్థానం నిలిచిందని స్పష్టం చేశారు. ప్రజలు నిలదొక్కుకునేందుకు చేసిన 
సహకారానికి, ఒక జానెడు నేల ప్రతిఫలంగా దక్కిందా సింహాసనం. ఇంకా 
చెప్పాలంటే ద్రోహానికి ప్రతిఫలంగా దొరికిన ఆ సింహాసనం. ఎండాకాలమే 
వసంతకాలమంటే ఏలినవారు అబద్దం ఆడరని ప్రజలు అమాయకంగా 
నమ్మి ప్రభుత్వం మీద ఎంతో భక్తితో ఉన్నారు. 


కన జనవరి-మార్చి, 2023 84 


కుందుర్తి “సింహాసన” తిరుగుబాటు ధోరణులు 


ఇలా మూడు శతాబ్దాల పరిపాలన అంతా అపశబ్దాల పరంపరంగానే 
సాగిందని, అయితే క్రమక్రమంగా ప్రజల్లో చైతన్యం వెల్లుబికి ఆ ప్రభుత్వాన్ని 
ఎదుర్కొని నిలబడి, నిరసించి, అనేక సంఘర్షణలు పడి, ప్రాణాలు సైతం 
పణంగా పెట్టి పోరాడి చివరకు విజయం సాధించారు అని ఆ హైదరాబాద్‌ 
సంస్థానంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను ప్రజలు తెలుసుకుని 
అనేక తిరుగుబాట్లు చేశారని ఈ కవితను ఇలా పూర్తిచేశారు. 

“ఈ మూడు శతాబ్దాలు మీటిన పరిపాలన వీణలు 
పలికినై అపశబ్దాల పరంపరాల బాణులు 
క్రమక్రమానుగత చైతన్య ధనుష్సాణులు 
ప్రజలు నేడు 
సమాజ సమిష్టి ప్రయోజన నిశిత బాణులు 
ప్రజలు నేడు” 


హైదరాబాద్‌ సంస్థానంలో జరిగే మోసాలను గుర్తించి ప్రజలు 
ఎగురవేసిన తిరుగుబాటు" ధోరణలను వివరిస్తూ ఇంకా ఈ సింహాసన 
ఎలాంటిదంటే.... 
“ఆచంద్ర తారార్కం చరిత్రలో పేరు నల్లగా 
నీచపు ద్రోహిగా 
వ్రాయించుకొను చేసుకున్న నిర్ణయం 
తెచ్చి పెట్టిన సింహాసన మది” 
అని చరిత్ర గతిలో హైదరాబాద్‌ సంస్తానంలో జరిగిన సంఘటనలను 
తెలియజేస్తే ఆ ప్రభావంతో ప్రజలు క్రమక్రమంగా చైతన్యవంతులుగా మారి 
చివరకు ముల సాధించారు అని ఈ సింహాసన ఖండిక ద్వారా 
సాహిత్యాంశాలతో పాటు, చారిత్రకాంశాలను కూడా తన రచనలో పొందు 
పరిచి విలక్షణమైన సాహిత్య సృష్టి చేసినందువలనే సాహిత్య చరిత్రలో 
తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. 
ఇలా అటు సాహిత్యానికి, ఇటు సమాజానికి ఎంతో చైతన్యాన్ని కలిగించిన 
కుందుర్తి అస్వస్థతతో 1982లో భౌతికంగా ప్రపంచానికి దూరం అయ్యారు. 


85 TNE ప్రకశిక 


తెలుగు పద్యామృతం 


68000౧ 
బద్వాబ్సి తం 


డాక్టర్‌ ఎన్‌. సి. హెచ్‌. చక్రవర్తి 
(గి 93999 58069 


పోతన భాగవతానికి తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రశస్తి గొప్పది. 
అందులో ఒక పద్యాన్ని చూద్దాం. 


శా, 
బాలుండీతడు,కొండ దొడ్డది,మహా భారంబు సైరింపగా6 
జాలండో? యని దీనిక్రింద నిలువన్‌ శంకింపగా బోల, దీ 
శెలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పై పడ్డ నా 
కేలల్లాడదు, బంధులార! నిలుడీ క్రిందం బ్రమోదంబునన్‌ (1) 


కృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తి 
గోప కులాన్ని కాపాడే సందర్భం. 
“పర్వతాన్ని ఎత్తి 
పట్టుకుంటానంటున్నాడు. 
అందునా ఒంటి వేలిపై 
నిలుపుతాను అంటున్నాడు. పైగా 
ఇతడు చిన్న వయస్సులో ఉన్నాడు. 
ఈ కొండ కింద ఉంటే ప్రాణాలు 
నిలుస్తాయా? “అని సందేహంలో 
ఉన్నారు గోపులు అందరూ. 


క జనవరి-మార్చి, 2023 86 


అప్పుడు జగద్రక్ష కుడైన కృష్ణుని మాటలు పై పద్యం. 


సహజమైన సంభాషణ. తేట తెలుగు మాటలు. ఆ మాటల్లో కృష్ణుని 
ఆత్మవిశ్వాసం అక్కడున్న వారిలో ధైర్యం నింపాలి. ఎలాంటి ధైర్యం?? తమ 
ప్రాణాలు కాపాడబడతాయని విశ్వాసంతో వారంతా ఆ కొండ క్రిందకు 
వచ్చి ధైర్యంగా ఉండాలి. ఆ మాటలు అంత శక్తిమంతాలు. 


కృష్ణుడు అంటున్నాడు: 

బంధులార! = ఓ బంధువులారా! 

బాలుండీతడు =ఇతడు బాలుడు అనుకోకండి. 

కొండ దొడ్డది =ఈ కొండా? పెద్దది. (గోవర్ధనగిరి) 

మహా భారంబు సైరింపగాంజాలండో=ఇంత భారాన్ని 
మోయగలగుతాడా?? 

అని దీనిక్రింద నిలువన్‌ శంకింపగా. బోలదు=అనే సందేహంతో ఈ 
కొండక్రింద నిలువడానికి సందేహించవద్దు. 

ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు=ఈ పర్వతాలు, 


సముద్రాలు, సమస్త ప్రాణులతో నిండియున్న భూమి, 
పై పడ్డన్‌ =పైన పడినా 


(క 


నా కేలు అల్లాడదు=నా చెయ్యి కదలను కూడా కదలదు. 
ప్రమోదంబునన్‌ =సంతోషంగా (నిర్భయంగా) 
ఈ క్రిందన్‌ నిలుడు = ఈ కొండ క్రిందకు రండి. 


మొత్తం భూమి నాపై పడినా నా చెయ్యి కనీసం కదలను కూడా కదలదు 
అన్న కృష్ణుని మాటల్లో ఉన్న ఆత్మ విశ్వాసమే గోపకులంలో ధైర్యం 
నింపడానికి కారణం అయింది. పైగా సంతోషంగా వచ్చి ఉండండి అనడం 
కూడా వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. నన్ను పిల్లాడు అనుకుంటున్నారేమో 
అనడంలో జగద్రక్షక దక్ష తాధ్వని ఉంది. ఈ ఒక్క పద్యం ఈ ఘట్టంలో 


87 TNE ప్రకశిక 


ముఖ్యమై, కృష్ణుని ఒక లీలావిలాసం ఆవిష్కరించడానికి దోహదం 


అయింది. 
నో 


ఆధునిక కవులలో అగ్రశ్రేణిలో నిలిచే కవి దాశరథి కృష్ణమాచార్యులు 
గారు. ప్రజాకవి. కళాప్రపూర్లులు. వారి కలానికి కాలాన్ని ఎదిరించి నిలిచే శక్తి 
ఉంది. వారి 'తామసి అనే కవితా ఖండికలోని ఒక చిన్నపద్యాన్ని 
ఆస్వాదిద్దాం. 

ఆవె. 

ఇరులకన్న నంద మెచటయం గానగరాదు 

ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము 

ఇరులు లేనినాడు నరులు కానగరారు 

నరులు లేనినాడు ధరణి లేదు(2) 


అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః కావ్యం అనేది ఒక సృష్టి. ఆ 
సృష్టి చేసే బ్రహ్మ కవి. తాను దేన్ని వర్షించదలచాడో దానినే ఉత్కృష్ణంగా 
వర్ణిస్తాడు. అదే కవి నైపుణ్యం. ఈ వర్ణనా చాతుర్యమే సాహిత్యలోకంలో 
కవి స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ దాశరథి వర్ష్య వస్తువు చీకటి. కనుక 
చీకటి మహత్త్వవర్ణ్లన. సాధారణంగా లోకులను భయపెట్టే చీకటి కవి 
చేతిలో నాయిక అయి, మనోహరత్యాన్ని సంతరించుకుంది. 


ఇరులకన్న నంద మెచట కానగరాదు =చీకట్లను మించిన అందాలు 
ఎక్కడా కనపడవు. 


ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము =చీకట్లే సర్వ సుఖాల తీరాలు. 


ఇరులు లేనినాడు నరులు కానగరారు=చీకట్లు లేకుంటే అసలు నరులే 
లేరు. 


నరులు లేనినాడు ధరణి లేదు=మానవులు లేకుండా ధరణి ఏ లేదు. 
చీకటే నరావిర్భావానికి కారణం అన్న కవి మాటలు సత్యావిష్కారకాలు. 


క జనవరి-మార్చి, 2023 88 


సౌఖ్యాలదరులు కనుకనే సమాజ ఆవిర్భావానికి కారకాలు అన్నది 
అందమైన ధ్వని. ఆధునిక సాహిత్యంలో ప్రకృతి వర్ణనలో తామసీ వర్ణన ఒక 
చెప్పుకోదగ్గ ఘట్టం. 

* 

శతకసాహిత్యానికి వస్తే ధూర్జటి శ్రీకాళస్తీశ్వర శతకం పేరెన్నికగన్నది. 
అందులోని ఒక పద్యం పరిశీలిద్దాం. 

మ. 

జలకంబుల్‌ రసముల్‌ ప్రసూనములు వాచాబంధముల్‌ వాద్యముల్‌ 

కలశబ్దధ్వనులంచితాంబరమలంకారంబు దీప్తుల్‌ మెరుం 

గులు నైవేద్యము మాధురీ మహిమగా గొల్తున్‌ నినున్‌ భక్తి రం 

జిల దివ్యార్చనగూర్చి నేర్చిన క్రియన్‌ శ్రీకాళస్తీశ్వరా!(3) 

శివుడే సర్వస్వం అయిన కవిగా ధూర్జటి మహాదేవునకు ఇలా 
నివేదించుకుంటున్నాడు. 

శ్రీ కాళహస్తీశ్వరా! = శ్రీ కాళహస్తీశ్వరా! 

రసముల్‌ జలకంబుల్‌ = కావ్యాల్లో ఉండే రసాలే జలాభిషకాలు. 

వాచా బంధముల్‌ ప్రసూనములు=పదబంధాలే పూవులు. 

కలశబ్దధ్వనులు వాద్యములు=శబ్ద ధ్వన్యాదులు వాద్యాలు. 

అంచితాంబరము అలంకారంబు =అలంకారాలే పట్టు వస్త్రాలు. 

మెరుంగుల్‌ దీప్పుల్‌ =కవితల్లోని గుణాదులు దీపాలు 

మాధురిమహిమ నైవేద్యము =కవితల్లోని మాధుర్యాదులే నైవేద్యాలు. 

దివ్యార్చన గూర్చి=దివ్యమైన అర్చనగా 

నేర్చిన క్రియన్‌=నీకు తెలిసిన రీతిలో 

భక్తి రంజిలన్‌=భక్తి మీరగా 

కొల్తున్‌=నిన్ను సేవిస్తాను. 

కవికున్న ఆస్తి కవిత్వం. అందులో రసాలంకార ధ్వన్యాదులు పూజా 
ద్రవ్యాలు. అందుకే కని ఆ సామాగ్రితోనే దైవాన్ని కొలుస్తానని 


89 వ. ==.” ప్రకశిక 


తెలుగు పద్యామృతం 


విన్నవించుకున్నాడు. అందరూ బంగారు ఆభరణాలతో పూజలు చెయ్యలేరు. 
దైవాన్ని అర్చించడానికి ఆడంబరాలు అవసరం లేదు. ఉన్నవాటితోనే 
ఆరాధించాలి అని ధూర్జటి సూచన చేసాడు ఈ పద్యంలో. 


* 


ఈ వ్యాస రచయిత అయిన డాక్టర్‌ చక్రవర్తి రచన 'శతకవనం లోని 
ఒక పద్యం చూడండి: 


తేగి. 

బొగ్గులోనుండి పుట్టిన యగ్గి యెరుపు, 

మంటపొగనల్పు, పుట్టు భస్మమ్ము దెలుపు, 

రంగులన్నింటి యాత్మమూలమ్మొకండె, 

యెదను గదలించుమాట జెప్పెదను వినుడు.(4) 

భావం: బొగ్గు నల్లగా ఉంటుంది. బొగ్గులోనుండి పుట్టిన మంట 
ఎరుపు.ఆ మంటనుండీ వచ్చే పొగ నలుపు. ఇ పె వచ్చే భస్మం తెలుపు. 


ఇలా ఉన్న రంగులు అన్నిటికీ మూలం ఒకటే. అలాగే అన్నిటికీ మూలం 
దెవమే. 


వర్ణభేదాలతో మనుష్యులు ఘర్షణలు పడడం అవివేకం అని కవి 
ఉందేశం: 


సూచికలు; 


1. బాలసరస్వతి బుక్‌ డిపో కర్నూలు,మద్రాసు వారి ప్రచురణ 1964. 
పోతన శ్రీమహాభాగవతం దశమ స్కంధము. పద్యం 920. 


2. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ 2010.ప్రజాకవి దాశరథి 
సాహిత్యం -1. తామసి పద్య ఖండిక. 


3. విక్టరీ పబ్లిషర్స్‌ విజయవాడ వారి ప్రచురణ 2008.శ్రీ కాళహస్తీశ్వర 
శతకం పద్యం 49. 


4. భావనాప్రియ సాహిత్య బృందం 2022 ప్రచురణ. కవి NCh. 
చక్రవర్తి. శతకవనం (సామాజిక శతకం). పద్యం 74. 


క జనవరి-మార్చి, 2023 90 


డాక్టర్‌ వి.ఆర్‌. రాసాని 
(౧ 98484 43610 


పున్నమిరాత్రి నిండు చంద్రుణ్ణి పట్టుకొని 
వెన్నెల తేనీటిని వంచుకొని తాగేయాలని వుంది 


చీకటి కళ్లంలో జారిపోయిన 
తారల గింజల్ని ఏరి ఏరి 
ఉడ్డపెట్టి, ముత్యాల మాలల్లాకట్టి 
నా ఇంటి గోడలకీ, గుమ్మానికీ వేలాడదీయాలనివుంది 


నాకే గనక రెక్కలొస్తే, ఆకాశంలోకెగిరి 
పంచరంగుల సీతాకోకలతో విహరించి 
రామచిలుకలతో ఖగభాషలో ఊసులాడి ఆనందించి 


హాయిగా తిరిగి రావాలనివుంది క Wu 


మధురంగాకూసే కోకిల పాటగా 
పురివిప్పి ఆడే నెమళ్ల నాట్యంగా మారి 
ఆడి, పొడి, అలసి సొలసిపోవాలని వుంది 
మేఘాల గాలిపటాల మధ్యన కూర్చొని 
ఆకాశమంతా తిరిగి ప్రకృతి అందాలను 
వీక్షించి తరించి పోవాలనివుంది 


91 వ. ==...” ప్రకశిక 


భయం 


ప్రాక్సొయ్యి మీద కొండల రాళ్ల మధ్యన 
ఎర్రగా మండే సూర్యుని మంటల పైన 
క్షీరఘటాన్నికాచి, తోడుపెట్టి 
కొండకవ్వాన్నేసి చిలికిచిలికీ 
అందులోనే తెల్లటి వెన్నముద్దనై తేలిపోవాలని వుంది 


ఇంకా...ఏమేమోచేసి చేసీ ae, 
పరవసించి నిలువునా కరిగిపోవాలని వుంది న ye w 


కానీ.... అవకాశమేదీ? 


వైరస్‌ వైరిమూకలు మేనికోటలోకి దూకి 
రక్తపుచుక్కల్ని పీల్చేస్తాయనీ, కరోనా కర్కోటకులు కసితో 
కాటేసి కాలకూట విషంతో చం పేస్తారనీ 

ఒకటే... భయం-భయం 


Democracy is not merely a form of 
Government. 


Itis primarily a mode of associated 
living, of conjoint communicated 
experience. 


1615 essentially an attitude of respect 
and reverence towards our fellow men. 


=. గ ౧౧౧0601628 


క జనవరి-మార్చి, 2023 92 


శాస్తి ప్రకాశిక 
2022 నోబెల్‌ విజేత 
డెరాొలిన్‌. ఆర్‌. బెరోజ్‌ 


పరిశోధన: పరిచయం 


డాక్టర్‌ చాగంటి కృష్ణ కుమారి 
(౧ 98851 63304 


రాయల్‌ స్వీడిష్‌ అకాడమి ఆఫ్‌ సైన్సె స్‌ 2022 రసాయన శాస్త్ర 
విభాగంలో నోబెల్‌ బహుమానం స్టాన్బర్డ్‌ యూనివర్సిటికి చెందిన కెరొలిన్‌. 
ఆర్‌.బెర్లోజ్‌, కోపెన్‌ హాగెన్‌ యూనివర్సిటికి చెందిన మోర్ట్‌ మెల్తాల్‌, 
యు. ఎస్‌. స్కిప్‌ రీసెర్చ్‌ కి చెందిన కె.బి .షార్స్‌ లెస్‌ లకు ప్రకటించింది. 
క్లిక్‌ కెమిఫ్టి, బై -ఓ -ఆర్జో - గోనల్‌ కెమిష్ట్రి ల అభివృదికై ఈ ముగ్గూరూ 
చేసిన కృషికి గుర్తింపుగా ఒకొక్కరూ నోబెల్‌ పురస్కారంలో మూడవ 
వంతు భాగాన్ని పొందారు. 


కెరొలిన్‌. ఆర్‌.బెర్లోజ్‌ రసాయనశాస్త్రంలో 
నోబెల్‌ ని పొందిన 8వ వనిత. అదివరలో 
2020లో ఇద్దరు వనితలు, 2018, 2009, 
1964 , 1935, 1911 ల లో ఒక వనిత 
| చొప్పున ఈ బహుమానాన్ని అందుకొన్నారు. 


Ms 


కెరొలిన్‌. ఆర్‌.బెర్లోజ్‌ నిర్వహించిన పరిశోధన 
ఏమిటో కొద్దిగానైనా తెలిసికోవాలనుకొంటే ముందు మనము క్లిక్‌ కెమిస్ట్రీ 
, బయో ఆర్ఫొగోనల్‌ కెమిస్ట్రీ లు అంటే ఏమిటో కాస్తగానైనా తెలుసుకోక 
తప్పదు! 

క్లిక్‌ కెమిస్ట్రీ: సహజమైన రసాయన అణువులలొనే మార్పులూ 
చేర్పులూ చేస్తూ తమకు కావలసిన బౌషధీయ ధర్మాలతో వాటిని 
పున:సృష్టించేందుకు పరిశోధనలు చేస్తూ ఆశించిన ఫలితాలను పొంద 
చూసేవి సాంప్రదాయ పరిశోధనలు.ఈ విధానంలొ చేసే బాషధ 
ఆవిష్కరణలు నిదానంగా జరుగుతాయి: ఖర్చు ఎక్కువ; పరిశోధకుడు 


93 TNE ప్రకశిక 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్జోజ్‌ పరిశోధన: పరిచయం 


బాగా యాతన పడవలసి వుంటుంది. 


అలా కాకుండా,సులభంగా,మామూలుగా లభించే 
ప్రారంభ రసాయన కారకాలతొ, సరళంగా జరపగలిగే 
రసాయన చర్యలను నిర్వహించే, క్రమ నిర్మాణ జాలక 
పద్దతిలో, _విస్తృతాన్వయాలకు అవకాశాలను 
కల్పించగల రసాయన శాస్త్రం క్లిక్‌ కెమిష్టి. ఈ 
పద్దతిలో వాడవలసిన చర్యా పరిస్థితులు సరళమైనవి. 
వేగవంతమైనవి. నీరు వంటి విష స్వభావాలు లేని 
ద్రావణులలొనే చర్యలను నిర్వహించడానికి వీలున్నవి. వేర్పాటు పద్దతులు 
(separation methods) కూడా బహు సరళమైనవి . దిగుబడి అధికము. 
క్రిక్‌ కెమిష్ట్రి హరితరసాయన శాస్త్ర నియమాలకు ఒడబడి వుంటుంది. ప్రస్తుత 
మన పరిసర, వాతావరణ స్థితి గతులరీత్యా ఏపరిశోధన అయినా 
హరితరసాయన శాస్త్ర నియమాలకు ఒడబడి వుండక తప్పదు. ఈ పద్దతి 
చర్యలకు క్లిక్‌ కెమిస్ట్రీ పదాన్ని వాడుతూ అమెరికన్‌ శాస్త్ర వేత్త కె బి. షార్స్‌ 
లెస్‌. 1999లో అమెరికన్‌ సొసైటివారి 217వ వార్షిక సమావేశం లో 
ప్రకటించాడు. ౩ .బి. షార్స్‌ లెస్‌,అతనితో కలసి పనిచేసిన పరిశోధకులు క్ష్‌క్‌ 
కెమిష్టి పద్దతుల ఆరంభకులు. తొలిసారిగా కైరాల్‌ ఉత్రేరకాలను (Chiral 
Catalysts) అభివృద్ది చేసినందుకుగానూ షార్స్‌ లెస్‌ 2001లో 
రసాయనశాస్త్ర విభాగంలోనే మూడవవంతు నోబెల్‌ బహుమానాన్ని 
అందుకొన్నాడు ఇప్పుడిది అతనికి రెండవసారి లభించిన బహుమానము. 


కక్‌ కెమిస్ట్రీ ని కొక్కెపు కూర్పు రసాయన శాస్త్రం అందాం. ఎందుకంటే 
అది కేవలము రెండు అణువులలో అటూ ఇటూ సులభంగా కలిసిపోగల 
కొనలను కలపుతూ సరికొత్త అణువులను రూపొందించడమే కనక! 


కన జనవరి-మార్చి, 2023 94 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్జోజ్‌ పరిశోధన: పరిచయం 


ఎలాగంటారా! పటాన్ని చూస్తే మీకు ఆ 
సంగతేమిటో సులభంగా తెలిసిపోతుంది .అయితే 
రండు కొక్కాలూ కలసి పోగల నిర్మాణంలో 
ఆరెండు అణువులకు ఒకానొక దగ్గర కొసలు 
వుండాలి.ఈ విధంగా సరళమైన అణువులతో 
ఎంతో క్లిష్టమైన నిర్మాణంగల అతి పెద్ద ళాషధ 
అణువును రూపొందించవచ్చు. పరిశోధకుడు 
ఆశించిన,లేదాకోరిన విధాన కలపగలిగే నిర్మాణ 
యూనిట్‌ లున్న అణువులు దొరికాయా, వాటిని కలుపుతూ కేవలం 
కొన్నిస్పుటమైన దశలలోనే అసంఖ్యాకంగా సరికొత్త అణువులను రూపొందించ 
గలడు.రెండు అణువులలో స్వభావజనిత, అంతర్గతంగా బంధ మేర్పరచు 
కోవాలన్న చోదనమున్నప్పుడు అటువంటి అణువుల మద్య సులువుగా, 
వేగంగా భందమేర్పడిపోతుంది. పైపెచ్చు అనవసరమైన ఉపఉత్పన్నాలు(07- 
products) ఏర్పడడానికి అవకాశమే లేదు. ఇదే కొక్కెపు కూర్పులో 
రసాయనికులు పన్నిన యుక్తి. 


అణువులను కొక్కేలతో కూర్చుతూ కొత్త అణువును ఏర్పరచే చర్యకు 
తొలిచర్య గా కాపర్‌(౮) ఉత్రేరక సమక్షంలో ఎజైడ్‌ లు ఆల్కెన్‌ లతో 
కలవడాన్ని చెపుతారు.ఈ రెండూ కలవగా స్థిరమైన చక్రీయ నిర్మాణంగల 
ట్రైఎజోల్‌ ఏర్పడింది. ఈచర్యను మెల్తాల్‌, షార్ప్‌ లెస్‌ లు ఎవరికి వారుగా 
2000 సంవత్సరంలో కనుగొన్నారు. 


కొక్కెపుకూర్పు రసాయనికశాస్తానికి ఈ అస =e — 
చక్రీయ సంకలనచర్య తలమానికంగా |' (=n. కాస 
నిలిచింది. ఈ చర్యా విధానాన్ని పటంలో 
చూడవచ్చు. Pe... fire 

ఎజైడ్‌ ఒక నైట్రైడ్‌ అయాను(- | ౨౫౫ Fy 
N=N +=N —.) గల ఒకానొక కర్చన కు 
సమ్మేళనము, కార్బన్‌ కీ కార్బన్‌ కీ | జీల. 
మధ్య కనీసం ఒక త్రికబంధమున్న( ) lg eas) = ) 
హైడ్రో కార్చను ఆల్కెన్‌ . _ cick ప్‌ 


95 జనవరి-మార్చి, 2023 ప్రకణెక 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్జోజ్‌ పరిశోధన: పరిచయం 


ఈవిధముగానున్న కర్పన 
సమ్మేళనపు రెండు అణువుల మధ్య 
సులువుగా పటంలో మీరు చూసినట్టుగా 
బంధమేర్పడి చక్రీయ నిర్మాణం గల 
కొత్త పదార్థం (ట్రైఎజోల్‌) 
ఏర్పడుతుంది. " చక్రీయ నిర్మాణం 
లోనున్న ట్రైఎజోల్‌ బొషధాల, వర్ణదాల, 
వ్యవసాయసంబంధ రసాయనాల తయారీకి కట్టుడు ఇటెకె వంటిది. 
సాంప్రదాయచర్యలో అధికఉష్ణోగ్రతల దగ్గర రోల్స్‌ హర్దన్‌ గారు నిర్వహించిన 
చర్య చాలా నెమ్మదిగా జరుగు తుంది. మెల్లాల్‌, షార్ప్‌ లెస్‌ లు కాపర్‌ 
ఆయానులను ప్రవేశపెట్టడంద్వారా చర్య వేగవంతమయింది. పటములో 
౫ రెండు చర్యలను చూడవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ చర్య బౌషధాల 
J రూపకల్పనలలో, DNA ప. పొందడంలొ, సరికొత్త పదార్థాల 
తయారీలో విరివిగా వాడుకలో వుంది. 


బయోఆర్జొగోనల్‌ కెమిస్ట్రీ : 2003లో బయోఆర్షొగోనల్‌ కెమిస్ట్రీ ని 
కెరొలిన్‌. ఆర్‌. .బెర్లోజ్‌, కనుగొంది. ఈ పదాన్ని కూడా అప సూచించింది. 
దీనిని మనం లంబ కోణీయ జీవ రసాయనశాస్త్రం, సరికోణీయ జీవ 
రసాయనశాస్త్రం అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఆర్షొగన్‌ అనగా అన్నీ 
సరికోణములేఉన్న ఆకృతి. ఈ అకృతిలో కోణాలన్నీ అంటకోణాలే! లంబ 
కోణీయ జీవ రసాయన చర్యలు జీవ కణాల జోలికి వెళ్లకుండా, అనగా జీవ 
కణాల సహజమైన రసాయన ప్రవర్తనకు, వాటి చర్యలకు భంగం వాటిల్లని 
విధాన జివరాశుల లోపల జరపగల, రసాయన చర్యలు. పరిశోధకుడు 
జీవిలోపల ప్రవేశ పెట్టిన రసాయనాలు 
బీవకణాలతో అన్యోన్య చర్యలు 
(interactions) జరపవు. 
ఎలాగంటే ఇవి జరుగుతున్న పథం 
వేరు, అవి జరిగే పధంవేరు. మాకు 
మేమే, మీకు మీరే - గా- ఒంటిపిల్లి 
రాకాశిగా-- అన్నమాట! ఈ 


క జనవరి-మార్చి, 2023 96 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్జోజ్‌ పరిశోధన: పరిచయం 


రసాయనశాస్త్రపు పునాదులు బౌతిక, కర్బన రసాయన శాస్త్ర సూత్రాలలో 
(physical organic chemistry )వున్నాయి. కెరొలిన్‌. ఆర్‌.బెర్లోజ్‌ 
కొక్కెపు కూర్పు రసాయనశాస్తాన్ని లంబకోణీయ జీవ రసాయన శాస్త్రంతో 
అనుసంధానం చేసింది. ఇది ఒక నూతన సాంకేతిక విధానము. 
రసాయనప్రయోగశాలలలో చేసే చర్యలతో పోలిస్తే జీవరసాయనచర్యలు 
అత్యంత క్లిష్టమైనవి. జీవిలోపల, అక్కడవుండే పరిసరాలలో ( జీవ 
మాధ్యమంలో) రసాయన చర్యలను నిర్వహించడం చాలా కష్టము. 


అయినప్పటికీ జీవరాశులలో 
రసాయన చర్యలు జరిగే క్రియాశీలక 
అం గ! ప్రదేశము ఒకచోట వుంటుంది. దినికి 


ఎల్లలున్నాయి. దీనికి వెలుపల ఒకచోట 
లంబకోణీయ జీవరసాయనశాస్త్ర 
చర్యల క్రియాశీల ప్రదేశముంటుంది. 
ఇవి రెండు వేరువేరు పాలపుంతలని 
బెర్లోజ్‌ తన నోబెల్‌ పురస్కార 
ఉపన్యాసంలొ వర్ణిస్తూ _ చిత్రాన్ని 
ఛూపుతూ వివరించింది. ఆమె కాన్సర్‌ తో పోరాడగల కొక్కెపుకూర్పు 
చర్యలను కనుగొనగలిగింది. రసాయనశాస్త్రం, ఇంజనీరింగు, వైద్యశాస్తాలను 
మూడిటినీ కలిపే వంతెనను నిర్మించగలిగింది. అదెలాగో చూద్దాం. 


బెర్జోజ్కి గ్లెకాన్‌ లపట్ల ఆసక్తి ఎక్కువ . ఇవి DNA, న్యూక్షిక్‌ ఆమ్లాలు, 
ప్రోటీనుల లాగే జీవరాశులకు నిర్మాణ ఇటుకలవంటివి. ఇవి చక్కెరలు. చాలా 
జీవరాశులలో గ్‌కోజ్యూ ఫ్రక్షోజు, గాలక్షోజులు శక్తినిచ్చే కారో హైడ్రేటులు. 
ఇవేకాక చాలాసంక్షిష్టమైన మోనో శాకరైడులు (చక్కెరలు) పొడుగాటి 
గొతుసులుగా, ఆగొళుసులకు శాఖలుతో కూడిన బృహదణువులు 
(polymers) కూడా వున్నాయి. అటువంటి చక్కెరలు గ్లెకానులు( చూడు 
పటము). _ బెర్లోజ్‌ పరిశోధన మొదలుపెట్టిన నాటికి వీటి గురించిన 
సమాచారము చాల తక్కువ. వీటిని ప్రయోగశాలలో తయారుచేయడం 
కష్టం. వాటిని విశ్తేషించడమూ కష్టమే! వీటి నిర్మాణం, ప్రవర్తనాతీరుల 
అవగాహనక్రి 


97 జనవరి-మార్చి, 2023 ప్రకణెక 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్జోజ్‌ పరిశోధన: పరిచయం 


Glucose Sucrose Starch 


ం 9 HooC yo 


H 
AcHN = Ho రొం 


H Ho— | 
seh అ 
గంగాం olay 

|| Ho NHAc 
AcHN గే Ho OH 


N-glycan 
కొన్ని సంవత్సరాల పరిశోధనలను నిర్వహించిన మీదట ఆమెకు ఒక ఊహ 
తట్టింది. వీటికి స్సుర దీప్తి చీటిని తగిలిస్తే (9102696601 tag) జీవకణాలలో 
ఈ గ్రెకానులెక్కడ వున్నాయో చూడగలం కదా! చీటీ అతికించడం ఏమంత 
కష్టంకాదు గానీ, ఆచీటీ ఇటు గ్లెకాన్‌ చక్కెరతో కానీ, అటు జీవ కణాలతో 
కానీ అన్నన్యోన్యచర్యలు జరపడానికి ఎంతమాత్రమూ సిద్దపడకూడదు. 
గ్లెకాన్కి సరిపడే ఆ ఫలానా స్ఫురదీప్తి రసాయనం ఏదో దానినే ఎంపిక చేసి 
వాడాలి( selective). ఈ చీటీ జీవకణాల పనిని ఆటంక పరచకూడదు. 
వాటిపనిని అవి చేసుకొని పోనివ్వా లి. అంతేనా అతికించిన చీటీ విషం 
కాకూడదు.అదికదా అసలు సమస్య!. 
చర్యలు చాలామార్లు నిర్వహించి చూసారు. dA . 
చిట్టచివరకు వంద సంవత్సరాల నాటి స్టాడింగార్‌ . - 
చర్య గుర్తుకొచ్చింది . దానిని తమ పరిశోధనకు ,ఇ్వ oo Hp 
అవసరమైన _ మార్పులతొ ప్రవేశపెట్టారు. “ AE 
ఇప్పుడిది స్టాడింగార్‌ బెర్లోజ్‌ లైగేషన్‌ చర్యగా Cad 


క జనవరి-మార్చి, 2023 98 


బెర్లోజ్‌ , ఆమె సహచరులు చాల రకాలుగా 


2022 నోబెల్‌ విజేత కెరొలిన్‌. ఆర్‌. బెర్జోజ్‌ పరిశోధన: పరిచయం 


పేరు పొందింది. దీనివల్ల వారు బయోఆర్డొగోనల్‌ గానే ప్రత్యేకరీతిలో 
మార్చిన చక్కర ఆయువకి ప్రతిదీప్తి చీటీని అతికించి జీవ కణాలలో 
ప్రవేశ పెట్టగలిగారు. ఈ విధంగా వీరి పరిశోధన వల్ల జీవకణాల ఉపరితలాల పై 
చక్కెరలు ఎలా వితరణ (distribute) చెంది వున్నయో రసాయనికులు 
చూడగలిగారు. జీవులలోజరిగే ఊహకందని , సంక్లిష్టమైన జీవరసాయన 
చర్యలను యదార్హ స్లితిలోనే రసాయనికులు అధ్యయనం చేయగలగడానికి 
మార్గం వేసిన ఘనత ఈమెకు దక్కింది. 


సరే, ఇక చర్యను జీవి శరీరంలో నిర్వహించాలికదా! అందుకామె మెల్లాల్‌, 
షార్ప్‌ లెస్‌ లు కనుగొన్న కొక్కెపు రసాయనచర్య యుక్తిని వాడింది. అయితే 
వారి చర్యావిధానాన్ని యధాతథంగా వాడుకోడానికి వీలులేదు. ఎందుకంటే 
వారు కాపర్‌ ని ఉత్రేరకంగా వాడి చర్య వేగాన్ని పెంచారు. జీవరాశులకు 
కాపర్‌ విషతుల్యము. దానిని వాడడం కుదరదు. తన పరిశోధనాబృదం తో 
కలసి లంబకోణీయ జీవచర్యలను, వాటి ఉత్పన్నాలనూ అధ్యయనం చేయడం 
ద్వారా కణాలు ప్రోటీనులను, ఇతరాణువులనూ ఎలా 
తయారుచేసుకొంటాయో అవగాహనకు వచ్చిన పిమ్మట, కేన్సర్‌ కు సరికొత్త 
మందులను అభివృద్ధి చేయాలన్నదే బెర్లోజ్‌ లక్ష్యం. అంతేకాదు, శక్తి 
నిలువకు పనికివచ్చే కొత్త పదార్దాలను తయారుచేయడం, అటువంటివే 
ఇంకనూ ఇతర అనువర్తనాలను కూడా సాధించాలన్న సంగతికి కూడా ఈ 
చర్యలను నిర్వహించాలి అన్నదే వారి ఈ పరిశోధనల దృష్టి కోణము. 


మొత్తానికి తనకు కావలసిన తీరులోనే కాపర్‌ ని వాడకుండా మెల్తాల్‌, 
షార్చ్‌ లెస్‌ పరిశోధనాఫలితాలనే వాడుకొంటూ సమర్థవంతమైన, కొంగ్రొత్త 
కల్పనతొ జీవరాశులలోని గ్రెకానుల చిత్రపటాలను తయారుచేసింది. 


గ్లెకానులు అనగా కార్పోహైడ్రేే టుల ప్రాతిపదికలుగా జీవరాశులు 
తయారుచేసుకొనే బృహదణువులని (పాలిమర్లు) ఇదివరలో చెప్పుకొన్నాము. 


బెర్లోజ్‌ ప్రధానంగా కేన్సర్‌ గడ్డ ఉపరితలముపై నున్న గ్లెకానుల 
అధ్యయనం పైన తన దృష్టిని కేంద్రీకరించింది. శరీరపు రోగనిరోధక 
వ్యవస్థలోగల గ్లెకానులే కాన్సర్‌ కంతులపై చేరి వాటికి రక్షణ 
నిస్తుస్తున్నట్టుగా మకు తెలియ వచ్చింది. దాని ఫలితంగా శరీరపు 
రోగనిరోధక వ్యవస్థ పనిచేయలేదు. ఈ గెకానుల రక్షణ చర్యావిధానాన్ని 


99 TNE ప్రకశిక 


అడ్డుకోడానికి _ బెర్జోజ్‌ ఆమె బృందం ఒక సరికొత్త జీవ బౌషధాన్ని 
ప్రవేశ పెట్టారు. గైకాన్లకే ప్రత్యేకించి ఒక ప్రతి రక్ష క్షకాన్ని(glycan- specific 
antibody) ఎంజైముకి తగిలించారు. ఇది కాన్సర్‌ గడ్డపైనున్న గ్గకానులను 
విచ్చేధనం చెందించింది. ప్రస్థుతము ఈ విధానం చికిత్సా రంగరీలో బాగా 
ముదిరిన కేన్సర్‌ రోగుల పై పె ప్రయోగించి చూసే దశలో వుంది. ఈ పద్దతి 
జీవకణాల సహజ రసాయనపనితీరును ప్రభావితం చేయదు. బెర్లోజ్‌ తన 
పరిశోధనలను ఎలుకలు, జీబ్రా చేపలపై నిర్వహించింది. 


ఈ విధానాన్ని నానో టెక్నాలజీ తో అనుసంధానం చేసిన రోజున, ఇంకను 
జీవ బౌషధాలు విస్తృతంగా పలు విభాగాలలో తయారై రాణింపు పొందడం, 
జీవాణువుల చిత్రాలను తీయడం (MOlecular bioimaging) గురిపెట్టి 
ఎక్కడకు మందును చొప్పించాలో అక్కడకే నేరుగా 
చొప్పించగలగడం (targeted delivery), మందు ఎక్కడ పనిచేయాలో 
సరిగ్గా అక్కడే --- ఆఫలానా- స్తానం--దగ్గరే పనిచేసేలా చేయగలగడం, ( 
in situ drug activation) కణాలు- నానో పదార్దాల అన్యోన్య చర్యలు 
(cell-nanomaterial interactions) మొదలైన" రంగాలు అభివృద్ది 
చెందుతాయి. 


కెరొలిన్‌. ఆర్‌.బెర్లోజ్‌ కు జేజే లు. 


సంప్రదింపులు( references) 
1. https:/ / chemistry.stanford.edu/ people/ carolyn-bertozzi 


2. https:/ / www.nobelprize.org / prizes/ chemistry/2022/ 
summary / 


3. https:/ / www.nobelprize.org / prizes/ chemistry/2022/ 
bertozzi/ lecture/ 


4. Introduction: Click Chemistry. Chemical reviews ASC 
https:/ / pubs.acs.org/ doi/ 10.1021 /acs.chemrev.1c00469 


5. The National Inventors Hall of Fame 
https:/ / www.invent.org /inductees/carolyn-bertozzi 


6. Stanford News Q&A with Dr.carolyn-bertozzi 


క జనవరి-మార్చి, 2023 100 


ధన్యోస్మి 


ముందుగా జనవరి - మార్చ్‌ 2023 సంచికలో 
ప్రచురణ కోసం మంచి వ్యాసాలు ప్రత్యేకంగా 
రాసి పంపిన వ్యాసకర్తలకి శతకోటి నమస్సులు. 


ఈ సంచిక వెలువరించడంలో ప్రత్యక్షంగానూ, 
పరోక్షంగానూ సహకరించిన వారందరో, 
వారందరికీ వందనములు. 


ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు గారు, డా. వి. ఆర్‌. రాసాని గారు శ్రీ మండలి 
బుద్ధ ప్రసాద్‌ గారు ప్రకాశిక సంపాదక వర్గం లో చేరారు. వారికి ధన్యవాద 
పూర్వక ఆహ్వానాలు పలుకుతున్నాను. 

ఈ సంచిక నుంచి కథలు, కవితలు, పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తాము. 
ప్రచురణ కోసం కథలు, కవితలు, పరిశోధనా వ్యాసాలు పంపమని 
రచయితలను కోరుతున్నాము. 


డా. రాసాని గారి నిర్వహణలో ఈ సంచిక నుండి “మేటి కథలు- లోతు 
వ్యాఖ్యలు” శీర్షికలో ప్రముఖుల కథలు వాటిపై వ్యాఖ్యానాలు ప్రచురిస్తున్నాము. 
భావి తరాలకు ఇవి మార్గదర్శకంగాను, ఉపయుక్తంగానూ ఉంటాయని 
ఆశిస్తాను. 


ఎప్పటిలాగే పాఠకులు ఈ సంచిక ను కూడా చదివి ఆనందిస్తారని ఆశిస్తాను. 
చదవండి, చదివించండి 


భవదీయుడు 
ఆచార్య కొవ్వలి గోపాలకృవ్ల 


ప్రథాన సంపాదకులు 


శీ గిడుగు వెంకట రామమూర్తి గారు 
(ఆగష్టు 29, 1863- జనవరి 22, 1940) 
తెలుగు.వాడుక భాషా ఉద్యమ పితామహుడు 


